ISSN 2581-3975 


జాలై 2023 సంపుటి 9. సంచిక 4 రూ. 20 


రాషపతికి ఘనస్వాగతం 


్ర 


'తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 9 సంచిక: 4 జూలై 2023 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
కోరం అశోక్‌రెడ్డి, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 
ముఖచిత్రం 
అమరుల యాదిలో.. 
రెండవ కవర్‌ 
రాష్ట్రపతికి ఘనస్వాగతం 
మూడవ కవర్‌ 
ఉప్పల్‌ సర్కిల్‌లో స్కైవాక్‌ 
నాల్గవ కవర్‌ 
కొల్లూరులో పేదల మేడలు 
విడి ప్రతి; రూ.20 
సంవత్సర చందా :రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్డ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 
ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 
రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 
e-magazine:http//ipr.tg.nic.in 


email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


నా... 


గంపానోయం 
చిరస్మరణీయం 


ప్రజల హృదయాలలో చిరస్థాయిగా గుర్తుండేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. తొలిరోజు రాష్ట సచివాలయంలో 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పతాకావిష్మరణచేసి ప్రారంభించిన దశాబ్ది 
వేడుకలు 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజల 
భాగస్వామ్యంతో విజయవంతంగా సాగాయి. ఇందులో భాగంగా రోజుకొక అంశం 
చొప్పున రైతు దినోత్సవం, సురక్షా దినోత్సవం, విద్యుత్‌ విజయోత్సవం, పారిశ్రామిక 
ప్రగతి దినోత్సవం, సాగునీటి దినోత్సవం, చెరువుల పండుగ, సంక్షేమ సంబరాలు, 
సుపరిపాలనా దినోత్సవం, సాహిత్యదినోత్సవం, తెలంగాణరన్‌, మహిళా సంక్షేమ 
దినోత్సవం, వైద్య ఆరోగ్య దినోత్సవం, పల్లె ప్రగతి దినోత్సవం, పట్టణ ప్రగతి 
దినోత్సవం, గిరిజన దినోత్సవం, మంచినీళ్ళ పండుగ, హరితోత్సవం, విద్యా 
దినోత్సవం, ఆధ్యాత్మిక దినోత్సవం, అమరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా 
నిర్వహించారు. దేశానికే ఆదర్శంగా నిలచిన అనేక పథకాల ప్రాముఖ్యత, ప్రజలకు 
చేకూరిన మేలు ఈ వేడుకల్లో ప్రతిధ్వనించాయి. ప్రజలు పెద్దఎత్తున ఈ వేడుకల్లో 
పాల్గొని తమ ఆనందాన్ని ప్రభుత్వం పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

రాష్ట అవతరణకు ముందు సాగునీరు లేక రైతులు, తాగునీరు లేక ప్రజలు, 
ఉపాధి అవకాశాలు లేక యువకులు, విద్యుత్‌ కోతలతో వ్యాపారులు, పారిశ్రామిక 
వేత్తలు, సరైన మౌలిక సదుపాయాలు లేక తెలంగాణ ప్రజలు ఎదుర్శొన్న 
ఇబ్బందులు, పడిన గోస, రాష్ట్ర ఆవిర్భావం తరువాత అనతికాలంలోనే రాష్ట్రం 
సాధించిన ప్రగతి, ఆయా రంగాలలో సాధించిన విజయాలను మరోసారి గుర్తు 
చేసుకుంటూ, భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ, సాగిన వేడుకలు ఊరూరా పండుగ 
వాతావరణంలో జరిగాయి. 

దశాబ్ది వేడుకుల ముగింపు ఘట్టం మరో సుమధుర ఘట్టంగా నిలిచింది. వేలాది 
మంది కళాకారుల ప్రదర్శన, వేలాదిమంది బారులుదీరి కొవ్వొత్తులతో అమర 
వీరులకు నివాళులర్పించిన తీరు, డ్రోన్ల ప్రదర్శన వీక్షకులను ఎంతగానో 
ఆకట్టుకుంది. అమరవీరుల జ్యోతిని ఆవిష్మరించుకున్న సందర్భంలో నిర్వహించిన 
సభ మాత్రం అటు ఆనందాన్ని మరోవంక భావోద్వేగాన్ని నింపింది. అమరవీరుల 
జ్ఞాపకార్థం అత్యంత వైభవంగా నిర్మించిన అమరజ్యోతిని ముఖ్యమంత్రి 
క్ర చంద్రశేఖర రావు ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ, తెలంగాణ ఉద్యమ 
ఘట్టాలను వివరించారు. అదే సందర్భంలో అమరవీరుల బలిదానాన్ని గుర్తుకు 
చేసుకుంటూ, ముఖ్యమంత్రి సయితం ఓ దశలో ఉద్వేగానికిలోను కావడంతో సభకు 
హాజరయినవారు, టీవీలలో తిలకిస్తున్నవారు సయితం గుండెల భారంతో 
భావోద్వేగానికి గురయ్యారు. అమర వీరులకు నివాళులర్పిస్తూ చేసిన నినాదాలతో 
సభాప్రాంగణం హుస్సేన్‌ సాగర్‌ తీరం మార్మోగింది. 

అనతికాలంలోనే తెలంగాణ రాష్టం అనేక రంగాలలో దేశానికే ఆదర్శంగా 
నిలిచిందని, అయినా, మున్ముందు అందుకోవాల్సిన ఉన్నత శిఖరాలు మరెన్నో 
ఉన్నాయని, అమరవీరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల సిద్ధికి పునరంకిత 
మవుదామని ఈ సందర్భంగాముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. us 
lex ణల కహ sf 


* తెలంగాణ 


3 


* జూలై 2023 


* తెలంగాణ * జూలై 2023 


4 


రాష్ట్ర సమాచార, 
పొరసంబంధాల శాఖ 
ప్రచురిస్తున్న 

“'తెలంగాణ' మాసపత్రికను 
పోస్టల్‌ ద్వారా తమ 
చిరునామాకు 
పొందగోరువారు 

వార్షిక చందా లఈుం.220 
. చెల్లించి పొందవచ్చు. 


“తెలంగాణ” మాసపత్రిక తెలుగు, ఉర్దూ భాషలలో 
వెలువడుతున్నందున పాఠకులు తమకు ఏ భాషా 
పత్రిక (తెలుగు/ఉర్లూ) కావాలో స్పష్టంగా 
తెలియజేయాలి. చందాదారులు తమ చిరునామాను 
స్పష్టంగా ఇంటి పూర్తి అడ్రస్‌, పిన్‌కోడ్‌ నెంబర్‌తో సహా 
తెలియచేయవలెను.డి.డి. రూపంలో ఈ క్రింది 
చిరునామాకు పంపించవలెను. 


చందా పంపించవలసిన మా చిరునామా; 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ కార్యాలయం, 
సమాచార, పార సంబంధాల శాఖ, సమాచార భవన్‌, 
ఎ.సి.గార్డ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 500028 
వివరాలకు 040-23399048, 23398104 
ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 


- చీఫ్‌ ఎడిటర్‌ 


ఠి 
ఉద్యోగులకు 
ప్రభుత్వం వరాల జల్లు 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్సనర్లపై వరాలజల్లు కురిపించింది. రాష్ట 
అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి భారీగా అలవెన్సులు, అడ్వాన్స్‌లు, 
ఇతర సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి ఉద్యోగులను సంతోషపెట్టింది. 
ఇటీవలే 2.73 శాతం డీఏ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అలవెన్సులు, 
అడ్వాన్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు అలవెన్సులు, 
అడ్వాన్సులు పెంచడం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు వారు కృతజ్ఞతలు 
తెలిపారు. 

ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన సౌకర్యాల విషయాని వస్తే... ట్రావెలింగ్‌ 
కన్వేయన్స్‌ అలవెన్సులు 30 శాతం పెంపు చేసింది. ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌ కూడా 
30 శాతం పెంపు చేసింది. బిడ్డ పెండ్లికి అడ్వాన్స్‌ రూ.4 లక్షల వరకు 
పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంటిని కట్టుకోవాలనుకొనే ఉద్యోగులకు 
అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కారు కొనాలనుకునే 
వారికి 9లక్షల రూపాయల వరకు అడ్వాన్స్‌ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. 
బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌ 30 శాతం, షెడ్యూల్డ్‌ ఏరియాలో 
పనిచేసే వారికి 30 శాతానికి అలవెన్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం 
తీసుకొన్నది. దీంతో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో పనిచేసే వారికి 
రూ.650 నుంచి రూ. 1,280, గ్రామాల్లో రూ.780 నుంచి రూ. 1,430, కొండ 
ప్రాంతాల్లో పనిచేసేవారికి రూ.950 నుంచి రూ. 1,660 అలవెన్స్‌గా లభిస్తుంది. 

సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్‌ ఆపరేటర్లు, (డ్రైవర్లకు అదనంగా రోజుకు 
రూ.150 చెల్లిస్తారు. బైక్‌ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ను ప్రభుత్వం 
రూ.80 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. అంధులు, మూగ, చెవుడు వంటి 
దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వెయన్స్‌ అలవెన్స్‌ను రూ.2,000 నుంచి 
రూ. 8,000కు పెంచింది. కారు, బైక్‌ నిర్వహణ అలవెన్స్‌ను రూ. 1,050 నుంచి 
రూ. 1,500కు, సైకిళ్ల నిర్వహణ అలవెన్స్‌ను రూ.300 నుంచి రూ.500కు 
పెంచింది. ఇల్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ పరిమితిని రూ. 20 లక్షల 
నుంచి రూ.80 లక్షలకు పెంచింది. బేసిక్‌ పే రూ.88,890 గల వారికి 
రూ. 20లక్షలు, రూ.62,110 బేసిక్‌ పే గల వారికి రూ.25 లక్షలు, 
రూ. 62,110కు మించి ఉన్నవారికి రూ.30 లక్షల వరకు, ఆలిండియా సర్వీసెస్‌ 
ఆఫీసర్లకు రూ. 85 లక్షలు ఇస్తారు. 

ఉద్యోగుల పిల్లల పెండ్లిళ్లకు అడ్వాన్స్‌ను గణనీయంగా పెంచింది. నాలుగో 
తరగతి ఉద్యోగుల కుమారుడి పెండ్లికి రూ. 2 లక్షలు, ఇతర ఉద్యోగుల పిల్లల 
వివాహాలకు రూ.3 లక్షలు మ్యారేజ్‌ అడ్వాన్స్‌గా ఇస్తారు. కుమార్తె పెండ్లికి 
నాలుగో తరగతి ఉద్యోగులకు రూ.2.5 లక్షలు, ఇతర ఉద్యోగులకు రూ.4 
లక్షల వరకు అడ్వాన్స్‌గా చెల్లిస్తారు. స్టేట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఉద్యోగులకు 
ఇచ్చే ఇన్ఫెంటివ్‌ను 380 శాతం పెంచింది. (గ్రేహౌండ్స్‌, ఇంటెలిజెన్స్‌, ట్రాఫిక్‌, 
స్వ్వడ్తీ, ఆక్టోపస్‌, యాంటినక్సలైట్‌ స్క్వాడ్‌ విభాగాల్లో పనిచేసే పోలీసులకు 
ఇచ్చే స్పెషల్‌ పేను 2020 పేస్కేల్‌ ప్రకారం వర్తింపచేస్తారు. పెన్షనర్లు చనిపోతే 
అందించే తక్షణ సాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచింది. 
ప్రొటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని క్యాటగిరీల్లోని ఉద్యోగులకు 
అదనంగా 15 శాతం స్పెషల్‌ పే మంజూరు చేసింది. 


5 


అ 
* తెలంగాణ * జూలై 2023 


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు 
సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
“తెలంగాణ అమరవీరుల స్మారకం' ను ప్రారంభించారు. 
అమరవీరుల స్మారక భవనంలోకి ప్రవేశించిన సీఎం 
తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 
పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ 
అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత సీఎం, 
మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అమరులకు నివాళు 
లర్పించి, తెలంగాణ అమరవీరుల స్మారక భవన 
శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం 
ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మినీ థియేటర్‌లో 
అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర సాధనా 
క్రమాన్ని పొందుపరుస్తూ రూపొందించిన 
డాక్యుమెంటరీని సీఎం వీక్షించారు. ఈ సందర్భంగా 
సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. ప్రదర్శన అనంతరం 
సీఎం తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని స్విచ్‌ 

ఆన్‌ చేసి ప్రజ్వలన చేశారు. 


అనంతరం అమరవీరుల స్మారక భవనం నుండి సభా 
వేదిక వద్దకు సీఎం చేరుకున్నారు. గాయకుడు, ఎమ్మెల్సీ 
దేశపతి శ్రీనివాస్‌ అమరుల నివాళి గీతం ఆలపిస్తుండగా, 
మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కొవ్వొత్తుల 
వెలుగులతో అమరవీరులకు నివాళులర్పించారు. సీఎంతో 


పాటు సభా వేదికకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు వెలుగుతున్న 
కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం 
అమరవీరుల కుటుంబాలను సీఎం సత్మరించారు. సభను ఉద్దేశించి సీఎం 
ప్రసంగించారు. 

కార్యక్రమం ఆసాంతం ఎంతో భావోద్వేగంగా కొనసాగింది. అమరుల 
స్మరణతో సభ మొత్తం భావోద్వేగ వాతావరణం అలముకున్నది. తెలంగాణ 
సాధన పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది ప్రముఖులు, తెలంగాణ బిడ్డలు, 
పలు రంగాలకు చెందిన కళాకారులు, కవులు, మేధావులు, జర్నలిస్టులు సభకు 
హాజరయ్యారు. వారు ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలు స్మరించుకుంటూ 
నాటి అమరుల త్యాగాలను యాది చేసుకుంటూ... జై తెలంగాణ... అమరులకు 
జోహార్‌... కొనసాగిస్తాం అమరుల ఆశయాలను” జై కేసీఆర్‌ అనే నినాదాలతో 
సభా ప్రాంగణం మారుమోగిందీ. 

ఒకవైపు సచివాలయం అటువైపు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్మర్‌ 125 అడుగుల 
విగ్రహం, పక్కనే అమర జ్యోతి వెలుగులో సీఎం ప్రసంగం కొనసాగింది. తాను 
తెలంగాణ కోసం శాంతియుత పంథాలో అడుగు ముందుకేసిన నాటి నుంచి, 
తెలంగాణను సాధించి, అనంతరం 9 ఏళ్ల కాలంలో సాగుతున్న అభివృద్ధి 
పాలనా క్రమాన్ని ఆయా సంఘటనలను గుర్తు చేసుకుంటూ సోదాహరణలతో 
వివరిస్తున్నంతసేపు సభలో నినాదాలు మార్మోగాయి. 

తెలంగాణ సాధన కోసం తొలి దశ ఉద్యమాలు ఎట్లా 
ముందుకు సాగాయో వివరించారు... ఒక రక్తపు బొట్టు 
కూడా చిందకుండా తెలంగాణ సాధించాలనే తన ఆశయం 
కొనసాగిన తీరు, అనూహ్యమైన రీతిలో ముందుకు వచ్చిన 
ఆత్మహత్యలు తెలంగాణ యువతి, యువకుల బలిదానాలు 
తనను ఎంతగానో కలిచి వేశాయని గద్దద స్వరంతో తన 
ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంలో సభలో 
పాల్గొన్న యావత్‌ తెలంగాణ బిడ్డలు తమ సహానుభూతిని 
నినాదాలు, చప్పట్ల రూపంలో వ్యక్తం చేశారు. 

మూడు వారాలుగా కొనసాగుతున్న రాష్ట అవతరణ 
దశాబ్ది ఉత్సవాలు ఒకవైపు సంతోషాన్ని నింపగా.. 
అమరుల త్యాగాలు వెంటాడుతూ దుఃఖాన్ని కలిగించే 
సందర్భంలో ఉన్నామని, తెలంగాణ కోసం పోరాడి ప్రాణ 
త్యాగాలు చేసిన బిడ్డల స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు 
సాగుతున్నామని, పదేళ్లకు చేరుకున్న తెలంగాణ అభివృద్ధిలో 
వారి త్యాగాల స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నదని సీఎం స్పష్టం 
చేశారు. తెలంగాణ సాధనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు పేరుపేరునా 
తమ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ రోజు రెండు పార్వ్వాలు కలగలిసిన రోజు. తెలంగాణ రాష్ట్ర అవతరణ 
దశాబ్ది వేడుకలను పురస్మరించుకొని నిన్నటి దాకా ఉత్సవాలు సంతోషంగా 
జరుపుకున్నాం. ఈ రోజు ఈ ముగింపు సందర్భంలో చాలా ఘనంగా 
తెలంగాణ అమరులకు నివాళి అర్చించి ఉత్సవాలను ముగించాలని భావించి 
ఈ కార్యక్రమాన్ని చివరి దశలో పెట్టుకున్నాం. మీరందరు కూడా విచ్చేసి 
దీపాలు చేతబూని అమరులకు ఘనంగా నివాళి అర్చించినందుకు, మీ 
అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంలో సంతోషం ఒక 
పాలైతే, విషాదం రెండు పాళ్ళు ఉంది. ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. 
రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్ర కోణాలు దాగి ఉండి, 


7 


* తెలంగాణ 


అమాయకమైన నాటి రాజకీయ నాయకత్వం, 
ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మనం 
బలై పోయినం. ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది 
సంవత్సరాలకే ఇబ్బందులు మొదలైనయి. 
మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ 
పొలికేక మొదలై, అక్కడి నుండి 1965, 1966 
నుంచి మొదలుకొని 1967కు చేరుకునే వరకు 
యూనివర్సిటీలకు, విద్యార్థులకు చేరుకోవడం 
జరిగింది. స్వామి గౌడ్‌ వంటి థైర్యశాలులు, 
టిఎన్టీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ 
నాటి అణచివేత పరిస్థితుల్లో కూడా 58 ఏళ్ళ సమైక్య 
రాష్టంలో ఆసాంతం ఉద్యమంలో ఉన్నారు. ఎన్నో 
రకాల కేసులు, ఎన్నో రకాల వేధింపులు, పిడి 
యాక్ష్టులు, ఉద్యోగాల భర్తరఫ్‌ లు తెలంగాణ 
అనుభవించని బాధ లేదు. ఆనాటి టీఎన్టీవో నేత 
ఆమోస్‌ వంటి వారిని మీసా యాక్ట్‌ కింద ఉద్యోగాల 
నుండి తీసేస్తే బద్రి విశాల్‌ పిట్టి అనే ఒక వ్యాపార 


వేత్త బకెట్లు పట్టుకొని దుకాణాదారుల దగ్గర డబ్బులు 
వసూలు చేసి వారి కుటుంబాలను ఆదుకున్నారు. 
ఇలా మహత్తరమైన పోరాటాన్ని మన టిఎన్టీవోలు 
జరిపారు. నాటి నుంచి నేటి వరకు కూడా మన 
విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా మందుకు వచ్చి 
పోరాటం చేశాయి. ఉద్యమం (ప్రారంభించిన 
మొదట్లోనే నా మిత్రుడు వి. ప్రకాశ్‌, మాజీ అసెంబ్లీ 
స్పీకర్‌, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి లాంటి 
పిడికెడు మందితో మేధోమధనం చేశాం. రాష్టం 
సాధించి తీరాలనే ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులను 
కలిశాం. ఒక చక్కటి వ్యూహాం రచించుకుని 


* జూలై 2023 


ప. క్త 


బయల్దేరాం. ఆ సందర్భంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ని కలిశాం... 
అనేకమంది అనేక రూపాల్లో కాంప్రమైజ్‌ అవుతారు. కాంప్రమైజ్‌ అయి 
నీరుగారి పోయేవారుంటారు. జయశంకర్‌ రెండు సిద్ధాంతాలు బలంగా 
ఉండేవి. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన. రెండోది శనివారం పూర్తిగా 
ఉపవాసం ఉందేవారు. ఆ రకంగా ఆయన ఆజన్మ తెలంగాణవాది. ఏ 
ఒక్క సందర్భంలో కూడా వెనుకడగు వేయలేదు. 1969 ఉద్యమం తర్వాత 
ఏం జరిగిందని జయశంకర్‌ సార్‌ ను అడిగాం. కేసీఆర్‌ లాంటి వ్యక్తి 
రాకపోతడా అని చెప్పి మీటింగ్‌లకు వెళ్లి మాట్లాడేవాళ్లం అని చెప్పేవారు. 
తెలంగాణ ఉద్యమ సోయి బతికుండాలని కొద్దిమందితోనైనా మీటింగ్‌ 
పెట్టేవాళ్లమని ఆయన చెప్పారు. ఆ సమయంలో లెఫ్ట్‌ పార్టీలు కూడా 
ఉద్యమానికి జీవం పోశాయి. 

తెలంగాణ మహాసభ అని, తెలంగాణ జనసభ అని ఉద్యమాన్ని 
సజీవంగా ఉంచడానికి, అయినంత వరకు ఆ సోయిని, స్పృహని 
సమాజంలో కలిగించడానికి అనేకానేక ప్రయత్నాలు జరిగాయి. ఆ 
తదనంతరం మలిదశలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత ముందు దశలో 
విద్యార్థులను రానీయవద్దని, మన ఉద్యోగులను మనమే బలి చేసుకోవద్దని 
ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు పోదామని నిర్ణయించాం. 
ఈ నిర్ణయాలన్నీ చాలావరకు ఎవరికీ తెలియదు. చాలా ఆశ్చర్యకరమైన 
విషయం ఏంటంటే... ఓ చోటకి వెళ్ళి వస్తుంటే నేటి పిల్లలకు కొత్తవాళ్ళకు 
తెలంగాణ ఉద్యమం గురించి తెలిసినట్లు లేదు మనం బాగా ప్రచారం 
చేయాలని ప్రకాశ్‌ అన్నారు. అప్పుడు ప్రభుత్వ 
ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం 
గురించి కొందరు విద్యార్థులు తనతో చర్చించిన 
విషయాన్ని ప్రకాశ్‌ కు చెప్పాను. వారికి ఉద్యమంపై 
సోయి ఉందని, సరైన వేదికను కల్పిస్తే ముందుకు 
సాగుతారని నేను స్పష్టం చేశాను. 

ఆ సందర్భంలో అనేక అనుభవాలు, అనేక మంది 
వ్యక్తులు, రాజకీయ నాయకులేమో ముసుగు వీరులుగా 
ఉండడం, వాళ్ళ మనసులో తెలంగాణ కాంక్ష ఉన్నా 
బయటకు రాలేకపోవడం, రకరకాల బలహీనతలు ఇవన్నీ 
మనం చూశాం. మలిదశ ఉద్యమంలో అనేక రకాల 
చర్చలు, వాదోపవాదాలు, హింన, పోలీసు కాల్పులు, 
1969లో దాదాపు 400 మంది చనిపోవడం, ఉద్యమం 
నీరుగారిపోవడం వంటి ఘట్టాలను మనం చూశాం. My 


Tae ల. \ మ్‌! 

hl ఇత జీ 
ఎల్లకాలం మన గుండెల్లో నిలిచే విధంగా ఈ అమర 
జ్యోతిని మనం పెట్టుకున్నాం. అమరుల పేరు ఎప్పటికీ 
మన నోళ్ళలో ఉండే విధంగా ఇందులో హాల్‌ నిర్మాణం 
చేశారు. కొంతమంది మిత్రులు, పాత్రికేయ మిత్రులు ఈ 
దిశగా సాయమందించారు. 1969 ఉద్యమం నాటి 
ఫోటోలను కలెక్ట్‌ చేశాం. ఇంకా మిగిలినవి కూడా కలెక్ట్‌ 
చేసి, అమరుల పేర్లతో సహా ఒక ప్రత్యేకమైన స్థానంలో 
అలంకరిస్తాం. ఎందుకంటే ఉద్యమం ప్రస్థానం 
చిరస్థాయిగా ఉండాలి. దీనికొక ప్రత్యేకత ఉంది. 1969 
లో కొంత హింస ధోరణి చూపింది. తెలంగాణ కోసం 
తన పదివిని త్యాగం చేసిన మొట్టమొదటి త్యాగధనుడు 
కొండా లక్ష్మణ్‌ బాపూజీ. వారి ఇల్లు ఇక్కడే జలదృశ్యం 
పక్కన ఉండేది. వారు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ 
పెట్టుకోమన్నారు. దీంతో అక్కడ కార్యాలయం ఏర్పాటు 
చేసుకొని పనులు ప్రారంభించాం. 

ఈ సందర్భంలో లోకల్‌ బాడీస్‌లో రెండు జిల్లా 
పరిషత్‌లు, 100 మండల పరిషత్‌ల పైచిలుకు గెలిచి 
పోచంపాడులో శిక్షణా శిబిరాలు పెట్టుకున్నాం. అప్పుడు 
నాటి ప్రభుత్వం కర్మశంగా వ్యవహరించి ఫర్నీచర్‌ను, 
ఇక్కడి కార్యాలయ భవనాన్ని ధ్వంసం చేసింది. అదే చోట 
అమరుల స్మారకం కట్టాలని భావించి, 
జలదృశ్యంలో అమరవీరుల జ్యోతిని 
నిర్మించాం. చాలా మంది నాతో 
విభేదించారు. ఉద్యమం అంటే ఆందోళన 
చేపట్టాలి. బస్సులు తగులబెట్టాలి. 
ఆందోళనకు, బంద్‌కు పిలుపునివ్వాలి అని 
నాతో చెప్పారు. అది సాధ్యమయ్యేది కాదని 
చెప్పి, మేం ప్రస్థానాన్ని ప్రారంభించాం. ఆ 
రకంగా ఆ ప్రస్థానం, ఆ వ్యూహమే ఫలించి 
చివరికి తెలంగాణ రాష్టం సాకారమైంది. 
అది అందరికీ తెలుసు. ఎన్నిసార్లు మేం 
పదవులకు రాజీనామా చేసినమో లెక్కే 
లేదు. మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్‌ 
పదవులు, ఎమ్మెల్యే పదవులు, కేంద్రమంత్రి 


8 * తెలంగాణ * జూలై 2023 


పదవులు, పార్లమెంటు సభ్యుల పదవులు లెక్కలేకుండా రాజీనామాలు చేసినం. 
తెలంగాణ సమాజం మీద, ప్రజల మీద మాకు నమ్మకం అందుకే రాజీనామాలు 
చేసేందుకు వెనుకాడం అని చెప్పాం. రాజీనామాలను కూడా అస్త్రాలుగా వాడి, 
కొత్త వ్యూహాలతో ముందుకు పోయాం. మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితోనే 
అహింసాయుతంగా ముందుకు సాగాం. మిత్రుడు దేశపతి శ్రీనివాస్‌ చెప్పినట్లు 
మాకు దేవుడిచ్చిన శక్తినంతా కూడగట్టుకొని హింస జరగకుండా చూశాం. నా 
మీద సమైక్య వాదులు, తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద 
చేసిన దాడి (ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు. అయినా 
కూడా నేను ఏనాడు బాధ పడలేదు. నా ప్రజల కోసం నేను పాటుపడుతున్న 
కాబట్టీ ఈ తిట్లే దీవెనలు అనుకుంటా అనుకున్నాను గానీ వీటి గురించి 
బాధపడలేదు. 

జయశంకర్‌, నేను, స్వామిగౌడ్‌, మిత్రుడు దేవి (ప్రసాద్‌ అందరం కలిసి 
సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమం చేసినం. అక్కడి నుండి రిటర్న్‌ వస్తుంటే 
అప్పటి సీఎం రోశయ్య 14 ఎఫ్‌ అని ప్రెసిడిన్నియల్‌ ఆర్డర్‌ తెచ్చి హైదరాబాద్‌ 
సిటీలో మనకు ఉద్యోగాలు దక్కకుండా చేస్తే, దీన్ని నేను తీవ్రంగా నిరసించి 
ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించాను. 

కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఆనాడు బయలుదేరినాం. ఆ 
సందర్భంలో నేను దీక్షలో కూర్చుంటే, నాతో బాటు చాలా చోట్ల దీక్షకు 
కూర్చున్నారు. అప్పుడు నేను కోమాలోకి పోతే తిరిగి కోలుకోలేనని డాక్టర్లు 
హెచ్చిరించారు. అప్పుడు నాకు మద్దతుగా విద్యార్థుల, ప్రజల నిరసనలతో ఢిల్లీ 
సర్కారు దిగివచ్చి లోక్‌ సభలో చర్చకు పెట్టింది. ఈ ఘట్టాన్ని నేను నిమ్స్‌ 
హాస్పటల్‌లో నిరాహార దీక్ష చేస్తూ చూశాను. ఆనాటి ప్రధాని మీద లోక్‌ సభ 
దద్దరిల్లేటట్టు చర్చలు జరిపితే, మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి 
ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇస్తమనే ప్రకటన వచ్చింది. 
దాని తర్వాత నేను దీక్ష విరమించాను. 

చివరి నిమిషం వరకు వలసవాదులు, సమైక్యవాదులు దీన్ని 
అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారో భారతదేశమంతా చూసింది. 
పార్లమెంటులోనే పెప్పర్‌ (స్పేలు చల్లే స్థాయికి దిగజారి, తెలంగాణ రాకుండా 
అడ్డుకోవాలని చూశారు. అనూహ్యంగా ఒక్క రక్తపు చుక్క కారకుండా, ఎవరికీ 
నష్టం జరగకుండా, అహింసాయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకో 
వాలనుకున్నాం. నా నిరాహారదీక్ష సందర్భంగా ఉద్యమం విచిత్రంగా 
మలుపుతీసుకొని, పిల్లలు దారుణమైన పద్ధతిలో బలయ్యారు. మేం చస్తెనన్న 
కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరుస్తదేమో, బుద్ది వస్తదేమోనని భావించి, వారు వారి 
ప్రాణాలను త్యాగం చేశారు. ఆ ప్రాణాలకు మనం వెలకట్టలేం. అందిన 
సమాచారం ఆధారంగా ఆరేడు వందల అమరుల కుటుంబాలకు 
ఉద్యోగాలిచ్చాం. ఇంటికి పది లక్షల రూపాయలిచ్చాం. ఇల్లు లేనివారికి ఇల్లు 
కూడా సమకూర్చినం. ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం. ఇంకా 
ఎవరైనా ఉంటే మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి 
ఇబ్బంది లేదు. 

తెలంగాణ బిడ్డల త్యాగాలే నన్ను బాధ పెట్టాయి. నన్ను వ్యక్తిగతంగా 
హింసించినా నేను బాధపడలేదు. కానీ అనూహ్యంగా తెలంగాణ బిడ్డల 
బలిదానాలు నన్ను కలిచివేసింది. బాధ కలిగింది. అక్కడక్కడ కొంతమంది 
మూర్చులుంటారు. వారికి తత్తరపాటు, తొందరపాటు ఎక్కువుంటుంది. 
అమరుల స్టూపం ఏమైంది అని అక్కడక్కడ కొంతమంది మాట్లాడారు. 


* తెలంగాణ * జూలై 2023 


9 


మలేషియా, చైనా, సింగపూర్‌కు పోయినప్పుడు అక్కడ అమరులకు కట్టిన 
స్మారకాలను చూసి తెలంగాణ అమరులకు స్మారకాన్ని యూనిక్‌గా 
కట్టాలని భావించాను. అద్భుతమైన కళాకారుడు మిత్రులు రమణారెడ్డిని 
పిలిపించుకొని, ఈఎన్సి గణపతి రెడ్డిని పిలిచి మాట్లాడితే నా సూచనల 
ప్రకారం ఈ అమరజ్యోతికి రూపమిచ్చారు. ఖర్చు, సమయంతో 
సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండిపోయేలా రూపొందించమని 
చెప్పాను. 

ఇతర రాష్టాలవారు, విదేశీయులు వచ్చినా, ఎవరు వచ్చినా అమరుల 
జ్యోతికి పుష్పాంజలి ఘటించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగేలా 
ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇకముందు జరగబోయే 
కార్యక్రమాలన్నీ ఇలాగే జరుగుతాయి. ఆశించిన రీతిలో మిత్రులు 
రమణారెడ్డి, ఇంజనీర్లు అందరూ కలిసి అద్భుతమైన రీతిలో అమరుల 
జ్యోతిని రూపొందించారు. 

తెలంగాణ చరిత్రను కండ్లకు కట్టే విధంగా ఫోటో గ్యాలరీని, 
తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చరిత్రను సమగ్రంగా ఇక్కడ పెట్టె విధంగా 
ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 1969 ఉద్యమం, తరువాత మలిదశ 
ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన వివరాలుంటే ప్రభుత్వానికి పంపిస్తే 
ప్రభుత్వం ఇందులో చేరుస్తుందని విన్నవిస్తున్నాను. సాధించుకున్న 
తెలంగాణలో మనం అద్భుతంగా పురోగమిస్తున్నాం. స్వల్పకాలంలో మన 
రాష్ట్రం ఇంతటి పురోగతి సాధిస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. 
తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నప్పుడు శ్రీకృష్ణ కమిటి మొదలు ఎందరో 


mr 


తెలంగాణ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 
తలసరి సూచీల్లో అనేక విషయాల్లో నెంబర్‌ వన్‌గా 
ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 
20 రోజులుగా జరుపుకుంటున్నాం. తలసరి విద్యుత్‌ 
వినియోగంలో, తాగునీటిలో, సాగునీటిని అందించు 
కోవడం వంటి అనేక విషయాల్లో మనం నెంబర్‌ వన్‌గా 
ఉన్నాం. వరి పంట ఉత్పత్తిలో పంజాబ్‌నే తలదన్నేంత 
ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నది. తెలంగాణ 
రాష్ట్రం ఆర్థిక సౌష్టవం సాధించిన తర్వాత, దళితజాతిని 
ఉద్ధరించి దేశానికే మార్గదర్శనం చేసేందుకు దళితబంధు 
పథకాన్ని తెచ్చుకున్నాం. అమెరికా ప్రజలు అక్కడి 
నల్లజాతీయులను అవమానించినందుకు పరిహారంగా 
అక్కడ బరాక్‌ ఒబామాను దేశాధ్యక్షున్నిచేసి పాపం 
పరిహారం చేసుకున్నట్లుగా, మనకు కూడా పరిణతి 
రావాలని నేను అనేక మందికి చెప్పాను. ఎంతోమంది 
త్యాగాలతో తెలంగాణ వచ్చిందనే స్మరణను కల్పించడానికి 
అమరుల జ్యోతిని, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్మర్‌ ప్రవచించిన 
సమతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి చెప్పాలని 125 
అడుగులు అంబేద్మర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 
ప్రపంచమంతా శాంతి,కరుణ, (పేమతో బతకాలని 
ప్రవచించిన బుద్ధిని విగ్రహాలతో ఈ ప్రాంతమంతా 
యూనిక్‌ ప్లేస్‌ గా ఆవిష్కృతమైంది. 
ప్రభుత్వం అవసరార్ధులైన అన్ని వర్షాలకు 
చేయూతనిస్తూ పురోగమిస్తున్నది. కచ్చితంగా ఇదే 
స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని 
నేను మీకు హామీ ఇస్తున్నాను. మరొక్కమారు తెలంగాణ 
అమరవీరులకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ, 
జోహార్లు అర్పిస్తున్నాను. 
జై తెలంగాణ... 


1 0 * తెలంగాణ * జూలై 2023 


కంటి వెలుగు'శతదినోత్సవంి 


వంద రోజుల 'కంటి వెలుగు సంబురాలు బిఆర్‌ అంబేద్కర్‌ 
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్దంగా 
ఆరోగ్య శాఖా మంత్రి హరీష్‌ రావు, మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, 
శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి 
ఛైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. పథకం 
విజయవంతంగా 100 రోజులు పూర్తి చేయడం పట్ల మంత్రి 
హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 
మంత్రులు ఆశా వర్కర్లకు కేక్‌ కట్‌ చేసి తినిపించి వంద రోజులు 
పూర్తి అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కంటి 
వెలుగు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వైద్యారోగ్య 
శాఖ సహా, సహకరించిన ఇతర శాఖలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి 
శుభాకాంక్షలు తెలిపారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలోచనతో రాష్టంలో ప్రతిష్టాత్మకంగా 
చేపట్టిన “కంటి వెలుగు” కార్యక్రమం 100 రోజులు పూర్తి 
కెహుకావ్సై లక్ష్యానికి మించి కంటి పరీక్షలు చేయడం జరిగిందని 
మంత్రి హరీష్‌ రావు అన్నారు. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి 
కంటి వెలుగును ప్రసాదించిందన్నారు. ఎవరూ అడగక ముందే 
ఈ పథకం (ప్రారంభించి, మానవత్వాన్ని చాటుకున్న గొప్ప మనసు 
సీఎంది అని అన్నారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి, ఉచితంగా 
పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో 
తెలంగాణలో మినహా మరెక్కడా లేదన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు 
చేశారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అంటే 
25.1 శాతం మందికి గ్లాసెస్‌ పంపిణీ చేయడం జరిగింది. 
ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్‌ 
అందించారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్‌ గ్లాసెస్‌ కూడా ఉచితంగా 
పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా 24 జిల్లాల్లో కంటి వెలుగు 
కార్యక్రమం పూర్తయింది. మిగిలిన 9 జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తిని 
కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి 
సూచించారు. 


సూపర్‌ స్పెషాలిటికి పునాది రాయి 
సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువులో సూపర్‌ స్పెషాలిటి హాస్పటల్‌కి 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేద మంత్రోచ్చారణల నడుమ భూమి పూజ 
చేశారు. ప్రస్తుతం నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ జీ+2 
భవనాన్ని రూ.184.87 కోట్లతో 3.7 ఎకరాల్లో, 93 వేల చదరపు 
అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుంది. 


కార్టియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్దరీ, 
పల్మనాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఆర్షో పెడిక్స్‌ తదితర ప్రత్యేక 
విభాగాలతో అత్యాధునిక వసతులను ప్రభుత్వం కల్పించనున్నది. 
ఈ హాస్పిటల్‌ లో సూపర్‌ స్పెషాలిటీ, ఓపీ, ఐపీ సేవలు, ట్రౌమా 
కేర్‌ సేవలు, ఐసీయూ సేవలు, డయాగ్నష్టిక్స్‌ సర్వీసుల సేవలను 
అందించనున్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్‌ను 5.08 ఎకరాల్లో 
2012లో వంద పడకలతో స్థాపించడం జరిగింది. అయితే ఈ 
సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పునర్వవస్థీకరించిన తర్వాత.. 100 
పడకలతో నూతన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, 100 పడకలతో 
పాత విభాగం పరిపుష్టి కానున్నది. మొత్తం 8.78 ఎకరాల 
విస్తీర్ణంలో ఉండే ఈ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో నూతన బ్లాక్‌ 
3.7 ఎకరాల్లో, పాత బ్లాక్‌ 5.08 ఎకరాల్లో నిర్మితమై ప్రజలకు 
అద్భుతమైన వైద్య సేవలను అందించనున్నది. 


హయత్‌నగర్‌ దాకా మెట్రో : 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... పటాన్‌ చెరువు 
దాకా మెట్రో విస్తరించాలని అడుగుతున్నారు. ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్వా 
పటాన్‌ చెరువు నుండి హయత్‌నగర్‌ దాకా మెట్రో రావాల్సిన 
అవసరముంది. అది గ్యారంటీగా వచ్చి తీరుతుంది. మీరు మళ్ళీ 
గెలిపిస్తే వస్తుంది. తర్వాతి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి కేబినేట్‌ 
మీటింగ్‌లోనే పటాన్‌చెరువు నుండి హయత్‌నగర్‌ దాకా మెట్రో 
పొడిగింపుకు మంజూరు చేస్తానని మాటిస్తున్నాను అని సీఎం హామీ 
ఇచ్చారు. నియోజకవర్గంలోని ఒక్కో మున్సిపాలిటికి 30 కోట్ల 
రూపాయలు, ఒక్కో Bs 10) కోట్ల రూపాయలు, 55 (గామ 
పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 15 లక్షల రూపాయలను 
సీఎం ఫండ్‌ నుండి మంజూరు, కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు 
చేస్తాం చేస్తామని ప్రకటించారు. 

త్ర 


* తెలంగాణ * జూలై 2023 


ఇది తెలంగాణ 


రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల 
సందర్లంగా ముఖ్యమంత్రి ప్రసంగం 
లు ల్‌ ఆజ్‌ 


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ 
సందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం 


స్వప్పించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు 
దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల 
పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్టానాన్న ఘనంగా 
తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి 
మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం. 


(ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను 
ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 
నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని 
నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగిసిపడిన 
తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన 
అణచివేతకు గురైంది. 1971 లో జరిగిన ఎన్నికల్లో 
ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ కు మద్దతుగా ప్రజాతీర్చు 
వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం 
గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు 
తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని 
రగిలించేందుకు నడుమ నడుమ కొన్ని ప్రయత్నాలు 
జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగక పోవడం 
వల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు 
ఫలించలేదు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం 
రాజ్యమేలింది. “ఇం౩క్కడి తెలంగాణ” అనే నిర్వేదం 
జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్ఫృహని బద్దలు 
కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ 
ఉద్యమానికి నాయకత్వం వహించే చరిత్రాత్మక పాత్ర నాకు 
లభించినందుకు నా జీవితం ధన్యమైంది. 

అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వివేకం 
పునాదిగా, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి 
క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి. ఈ ఉద్య 
మంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులూ, విద్యా 
వంతులూ, ఉద్యోగ ఉపాధ్యాయులూ, కవులూ, 
కళాకారులూ, కార్మికులూ, కర్షకులూ, విద్యార్థులూ, 
మహిళలూ కులమత భేదాలకు అతీతంగా, 


* తెలంగాణ * జూలై 2023 


సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై 
కదిలారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ 
సందర్భంగా సవినయంగా తలవంచి నమస్మరి 
స్తున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను 
అర్చించిన త్యాగధనులైన అమరులకు హృదయ 
పూర్వకంగా నివాళులర్చిస్తున్నాను. 2014లో 
అధికారంలోకి వచ్చిన నాటినుంచి వీఆర్‌ఎస్‌ 
ప్రభుత్వం అమరుల ఆశయాలను, (ప్రజల 
ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా 
అంకితమైంది. 

ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే 
ఫలితాలను సాధిస్తూ ప్రగతివథంలో పరుగులు 
పెడుతున్న తెలంగాణ నేడు పదో వసంతంలో 
అడుగు పెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా 
స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత 
ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం 
నిర్ణయించింది. నేటినుంచి 21 రోజులపాటు ఈ 
ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. గ్రామస్థాయి 
నుంచి రాజధాని నగరం వరకూ రాష్ట్రవ్యాప్తంగా 
జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా 
పాల్గొనాలని కోరుతున్నాను. 

అటు పోరాటంలోనూ, ఇటు ప్రగతి ప్రయాణం 
లోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తినీ, 
అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం 
నిబద్ధతతో చేసిన కృషినీ మననం చేసుకుందాం. 
దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని 
దశదిశలా చాటుదాం. భవిష్యత్‌ కర్తవ్యాలను 
నిర్దేశించుకుందాం. 


తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాల 
పాటు అలుపెరుగని పోరాటం చేసి 
స్వరాష్టాన్ని సాధించుకుంది. ప్రజల 
ఆశయం జయించి, 2014 జూన్‌ 2వ 
తేదీన తెలంగాణ రాష్టం 
ఆవిర్భవించింది. 


తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం 
గుర్తుచేసుకుంటే.. ఏ రంగంలో చూసినా విధ్వం 
సమే. అంతటా అలుముకున్నది గాఢాంధకారమే. 
అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ 
తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన 
ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయం. 

తెలంగాణ ఏయే రంగాలలో ధ్వంసం 
చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది 
సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను 
ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది. 


gr ర! ry జే 


413 oa 


సమైక్య పాలకులు అనుసరించిన వివక్షా పూరిత విధానాలను మార్చే 
యడానికి పూనుకున్నది. “తెలంగాణను పునరన్వేషించుకోవాలి, తెలంగా 
ణను పునర్నిర్మించుకోవాలి” అనే నినాదంతో ముందడుగు వేసింది. 
తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలను రూపకల్పన చేసుకున్నది. 

తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, 
అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు, ప్రణాళికలు, 
మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నాం. 


తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ 


ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతి 
పదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా 
మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు 
చేసింది. 

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి 
పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని 
చూస్తె, మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన 
కళ్ళ ముందు కదలాడుతాయి. 

తెలంగాణ రాష్టం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో 
కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ళ కాలం 
వృధాగానే పోయింది. ఇక మిగిలిన ఆరేళ్ళ స్వల్ప 
కాలంలోనే వాయువేగంతో రాష్టం ప్రగతి శిఖరాలను 
అధిరోహించింది. 

ఇప్పుడు ఇది నవీన తెలంగాణ. నవనవోన్మేష 
తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా 
తెలంగాణ మోడల్‌ అనే మాట మార్మోగుతున్నది. జాతీయ, 
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా 
మన్ననలందుకుంటున్నది. 


1 4 * తెలంగాణ * జూలై 2023 


అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ 
ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే, అందుకు అంకితభావంతో 
పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, 
ప్రజా సహకారమే కారణమని సవినయంగా తెలియజేస్తున్నాను. 


అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు 
అందించడంలో కూడా మన రాష్టం నూతన ఒరవడిని దిద్దింది. 
మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ 
వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు 
ఆదర్శప్రాయంగా, ఆచరణీయంగా నిలవడమే కాదు, ఆయా రాష్ట్రాల ప్రజలు 
తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మన 
రాష్ట పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన 
పథకాలపట్ల ఆకర్షితులై, తమ రాష్ట్రాలలో కూడా వీటిని అమలు చేస్తామని 
ప్రకటించినప్పుడు మనకు ఎంతో గర్వంగానూ ఆనందంగానూ అనిపిస్తున్నది. 

“సంపద పెంచుదాం, (ప్రజలకు పంచుదాం” అనే నినాదంతో తెలంగాణ 
సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచింది. 
2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,24,104 మాత్రమే ఉండేది. 
తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 
8 లక్షల 17 వేల 115 రూపాయలకు పెరిగింది. పదేళ్ల చిరుప్రాయంలో 


15 


ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని 
పెద్ద రాష్టాలకన్నా మిన్నగా నిలిచింది. 2014లో 
రాష్ట్ర జీఎస్‌డిపి విలువ రూ.5,05,849 కోట్లు 
మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్ని రంగాలూ 
ఆర్థికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీ.ఎస్‌.డి.పి 
రూ. 12,98,469 కోట్లకు పెరిగింది. అంటే కరోనా, 
డీ మానిటైజేషన్‌ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ 
తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ, 
దశాబ్దీ ముంగిట నిలిచింది తెలంగాణ. 

ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, 
ఎటుచూసినా వరికోతలే కనిపిస్తున్నాయి. తలసరి 
విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే 
ప్రప్రథమ స్థానంలో నిలిచి, (ప్రగతి బావుటాను 
సగర్వంగా ఎగురవేసింది. ఎత్తిపోతలతో తరలించిన 
నదీ జలాలతో తెలంగాణ బీడుభూములన్నీ 
తరిభూములైనాయి. మిషన్‌ భగీరథ తెలంగాణ 
తాగునీటి వ్యథలకు చరమగీతం పాడింది. వృత్తి 
పనులవారికి ఆర్థిక (ప్రేరణనివ్వడంతో తెలంగాణ 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లె 
ప్రగతితో గ్రామీణ జీవన (ప్రమాణాలు పెరిగినాయి. 
మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక 
అవార్డులందుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలు 
పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచ 
స్థాయి గుర్తింపును పొందుతున్నాయి. 


ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో 
చూసినా అనేకరంగాల్లో తెలంగాణ నంబర్‌ 
వన్‌గా నిలుస్తున్నది. ఒక్క మాటలో 
చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ 
నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది. 


“దశాబ్ది? కానుకగా వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ 
ళ్‌ థ్‌ 


దశాబ్ది ఉత్సవాల కానుకగా బి.సి కుల వృత్తుల 
కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల 
ఆర్థికసాయం అందిస్తున్నామని చెప్పడానికి నేనెంతో 
ఆనందిస్తున్నా రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ 
బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల 
వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. 

అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల 
పంపిణీని చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి విడతలో 
రూ. 6,100 కోట్లతో 38.98 లక్షల మంది 
లబ్టిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ 
చేయడం జరిగింది. ప్రస్తుతం రెండో విడతలో 
భాగంగా రూ.5 వేల కోట్లతో 3.88 లక్షల మందికి 
గొర్రైల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది 


* తెలంగాణ * జూలై 2023 


2014-2023 


ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుంది. 


పోడు భూములకు పట్టాలు 

తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల 
ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి 
నేనెంతో సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా 
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నది. 
జూన్‌ 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం 


16 


చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా 
యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల 
ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు 
కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు 
తీసుకుంటున్నది. 


పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ 


4 


దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 
ఇప్పటికే సేకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో 
అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని 
ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన నిరుపేదలను 
గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న 
నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను పేదల 
ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తుంది. 


24 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ 
తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా 
దానివెనుక ఉండేది మానవీయ కోణమే. పేదలు 
అనుభవించే ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని 
పరిష్కరించే దిశగానే ప్రభుత్వం యొక్క ప్రతి ప్రయత్నమూ 
కొనసాగుతున్నది. గర్భిణులలో రక్తహీనత సమస్యను 
నివారించడం కోసం, గర్భస్థశిశువు ఆరోగ్యంగా ఎదగడం 
కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని 
న్యూట్రిషన్‌ కిట్ల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్నది. 
ఇప్పటికే ఈ పథకం 9 జిల్లాల్లో ప్రారంభమై మంచి 
ఫలితాలను సాధిస్తున్నది. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 
24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీని ప్రభుత్వం 
ప్రారంభిస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 


గృహలక్ష్మి పథకం ప్రారంభం 

సొంతస్థలం ఉండి కూడా ఇళ్ళు నిర్మించుకోలేని పేదల 
కోసం గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 
విషయం తెలిసిందే. మహిళల పేరిట అమలు చేసే ఈ 
పథకాన్ని జూలై నెలలో ప్రారంభిస్తున్నామని తెలియ 
జేయడానికి సంతోషిస్తున్నాను. 

గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 83 
లక్షల రూపాయలను మూడు దశల్లో అందించడం 
జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 12 
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నది. 


ఉద్యమంలా దళితబంధు 


రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్మర్‌ 
బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం 
దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న 
ఆశయంతో “దళితబంధు” అనే విప్లవాత్మక పథకాన్ని 


* తెలంగాణ * జూలై 2023 


అమలు చేస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి 
దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని నూరుశాతం గ్రాంట్‌ గా 
అందిస్తున్నది. దీనిని లబ్ధిదారులు తిరిగి చెల్లించనవసరం లేదు. ఈ ధనంతో 
దళితులు తమకు నచ్చిన, ఇష్టం వచ్చిన ఉపాధిని ఎంచుకొని, ఆత్మగౌరవంతో 
జీవించడానికి ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నది. 

దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకూ 50 వేల మంది 
లబ్దిదారులకు 5 వేల కోట్ల రూపాయలను అందించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో 
ఈ పథకానికి రూ. 17,700 కోట్లు కేటాయించుకున్నం. రెండవ విడత లక్షా 
30 వేల మందికి దళిత బంధు పథకం అందించుకుంటున్నం. హుజూరాబాద్‌ 
నియోజకవర్గంలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు 
పరిచాం. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1100 
మందికి ప్రస్తుతం అందిస్తున్నాం. దళితులు పారిశ్రామిక, వ్యాపార రంగాలలో 
మరింత ముందుకువచ్చి ప్రగతి సాధించాలన్నది నా ఆకాంక్ష ఇందుకు 
అనుగుణంగా లాభసాటి వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులలో దళితులకు 
15 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నది. ఫర్టిలైజర్‌ షాపుల 
కేటాయింపులో, హాస్పిటల్‌, హాస్టల్‌, కాంట్రాక్టుల కేటాయింపుల్లో, మెడికల్‌ 
షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్‌ అమలవుతున్నది. ఇటీవల రాష్ట్రంలో 
కేటాయించిన 2,616 వైన్‌ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. 

దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్‌ 
ఓవర్సీస్‌ స్మాలర్‌ షిప్‌ కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం 
అందిస్తున్నది. దళితుల గృహావసరాలకోసం 101 యూనిట్ల వరకూ విద్యుత్‌ 
ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. 

షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని 
రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర 
పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో 
ఈ నిధులు పూర్తిగా ఖర్చుగాని పక్షంలో ఈ చట్టంప్రకారం ఆ నిధులను 
తరువాతి సంవత్సరానికి కచ్చితంగా బదలాయింపు చేసేలా నిబంధనలు 
తీసుకొచ్చింది. 


మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం 
మిషన్‌ కాకతీయ. తెలంగాణ భూ భౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ 
రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు 
ప్రాణప్రదమైనది. సమైక్యపాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. 
గంగాళాల వంటి చెరువులు పూడిక నిండి తాంబాళాల్లా తయారయినాయి. 
చెరువులకు నవజీవం తెచ్చే పథకానికి కాకతీయుల స్మరణలో మిషన్‌ 
కాకతీయగా నేను స్వయంగా నామకరణం చేశాను. 

ఈ పథకం ద్వారా రాష్టంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించి, 
చెరువు కట్టలను పటిష్టపరిచి, కాలువలకు, తూములకు మరమ్మతులు చేసి, 
పూడిక తొలగించిన ఫలితంగా నేడు రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం 
గణనీయంగా పెరిగిపోయింది. 5,850 కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను 
పునరుద్ధరించడంతోపాటు, విరివిగా చెక్‌ డ్యాముల నిర్మాణం చేపట్టి వాగులను 
పునరుజ్జీవింప చేయటంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. 
ఫలితంగా, నేడు దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల వరి సాగు అయితే.. 
అందులో 56 లక్షల ఎకరాలు యాసంగిలో తెలంగాణలోనే సాగు అయ్యింది. 


17 


నేడు దేశంలో చాలాచోట్ల భూగర్భ జలాలు 
అడుగంటిపోతున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో 
మాత్రం ఉబికిఉబికి పైకి వస్తున్నాయి. చెరువుల 
కింద ఆయకట్టుకు సాగునీరు _ సమృద్ధిగా 
లభిస్తుండటంతో ఆకుపచ్చ తివాచీ పరచినట్టు 
కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. 


సురక్షిత జలాల మిషన్‌ భగీరథ 


మిషన్‌ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం 
గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని 
సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్టం తెలంగాణ. 
రాష్ట్రంలో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధిచేసిన నీరు 
ఇవ్వలేకపోతే, బిందెడు నీళ్ల కోసం మహిళలు పడే 
కడగండ్లను నివారించకుంటే, నేను ప్రజలను ఓట్లు 
అడగనని రాష్టం వచ్చిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేసిన 
విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను. 
నేను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను. 


*తెలె౦గాణ * జూలై 2023 


ప్రతీ ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం 
దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో ఉంది. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో 
పశ్చిమబెంగాల్‌ అట్టడుగు స్థానంలో ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ 
సొంత రాష్టం గుజరాక్‌ మూడోస్థానంలో ఉంది. మనం ప్రారంభించిన 
మిషన్‌ భగీరథను అనుకరిస్తూ కేంద్రప్రభుత్వం “హర్‌ ఘర్‌ జల్‌ యోజన” 
అనే పథకాన్ని అమలుచేస్తోంది కానీ అదింకా నూటికి నూరుశాతం 
లక్ష్యాన్ని చేరుకోలేదు. 

కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ 
అండ్‌ శానిటేషన్‌, మిషన్‌ భగీరథ నీటిని పరీక్షలు నిర్వహించి 
రూపొందించిన వాటర్‌ క్వాలిటీ ఇన్ఫర్మేషన్‌ నివేదిక ప్రకారం... ఒక్క 
తెలంగాణలోనే 99.95 శాతం నల్లానీళ్లలో కలుషిత కారకాలు లేవని 
నిర్ధారించింది. నేషనల్‌ వాటర్‌ మిషన్‌ అవార్డు, జల్‌ జీవన్‌ అవార్డుల తో 
సహా, పలు అవార్డులు, ప్రశంసలు మిషన్‌ భగీరథకు లభించాయి. 

ఇప్పుడు తాగునీటి కోసం మండుటెండలో బిందెలు నెత్తిన పెట్టుకొని 
మైళ్ళకుమైళ్ళ దూరం నడిచే దృశ్యాలు లేవు, ఖాళీ బిందెలతో ప్రజల 
ధర్నాలు లేవు, ఫ్లోరైడ్‌ నీరు తాగడం వల్ల ఫ్లోరోసిస్‌ బారినపడి ప్రజలు 
వికలాంగులుగా మారిన దృశ్యాలు మచ్చుకు కూడా నేడు కానరావు. 
నేడు రాష్టంలో ఎక్కడా ఫ్లోరైడ్‌ బాధలు లేవన్నది కేంద్రంతో సహా అందరూ 
అంగీకరించిన వాస్తవం. 


విద్యుత్తు విజయం 

అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను 
పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా 
చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు చెప్పనలవి 
కాదు. జనజీవితంలో జనరేటర్లు ఇన్వర్టర్లు, కన్వర్ణర్లు అనివార్యమై 
పోయాయి. పదేపదే మోటార్లు కాలిపోయేవి. పటాకుల వలె ట్రాన్స్‌ 
ఫార్మర్లు పేలిపోయేవి. పవర్‌ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. 
పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ 
పరిస్థితి ఆవరించి ఉండేది. 

తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బంధురమవుతుందని, తీగెల మీద 
బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. 
శాపనార్థాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ 
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు 
సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, 
వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా 
తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది. 

తెలంగాణ రైతుకు కరెంటు లేక నీళ్ళు ఆగిపోతాయనే రంది లేదు. 
మోటర్‌ కాలిపోతదన్న భయం లేదు. చివరి మడి దాకా తడి ఒక్కతీరుగ 
అందుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా 
12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని 
చాటుకుంటున్నది. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌ రాష్టంలో 
ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్‌ హాలిడే ప్రకటిస్తుంటే దశాబ్దిలో 
అడుగుపెడుతున్న పసికూన తెలంగాణ రాష్ట్రంలో క్రాప్‌ హాలిడేలు, పవర్‌ 
హాలిడేలు అనే మాటే లేదు. అందుకే ఇవాళ తెలంగాణ మోడల్‌ 
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 


18 


* తెలంగాణ 


తెలంగాణ స్వరాష్టంగా ఏర్పడే నాటికి స్థాపిత 
విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడది 
18,453 మెగావాట్లకు పెంచుకోగలిగాం. రాష్టం ఏర్పడిన 
నాడు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే 
ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర 
విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన 
నిలిచింది. 

తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం 
ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో 
అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ప్లాంటు లోడ్‌ 
ఫ్యాక్టర్‌ పెంచుకున్నది. పంపిణీలో నష్టాలను నివారించు 
కున్నది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు 
కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్దా నుంచి 


హైదరాబాద్‌కు 765 కె.వి. డీసీ లైను నిర్మాణానికి 


అవకాశం ఏర్పడింది. ఉత్తర, దక్షిణ (గ్రిడ్‌ల మధ్య 
పి.జి.సీ.ఐ.ఎల్‌. ఆధ్వర్యంలో కొత్తలైన్ల నిర్మాణం జరిగింది. 
దీంతో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తును ఇచ్చి 
పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. శాశ్వతంగా సమస్య 
పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్‌ స్టేషన్లను 
నిర్మించింది. 


* జూలై 2023 


స సమయంలో కేటీపీఎస్‌ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. 
భూపాలపల్లి, జైపూర్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి 1800 మెగావాట్ల విద్యుత్తును 


రికార్డు 
అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 
మెగావాట్ల హైడల్‌ పవర్‌ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 
1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ లో ఉత్పత్తి ప్రారంభమైంది. 
4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్‌. జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న 
యాదాద్రి అల్లా మెగా పవర్‌ ప్లాంటు నిర్మాణం తుదిదశకు చేరుకున్నది.. 
త్వరలోనే ఈ ప్లాంట్‌ ఫలితాలు మనకు అందనున్నాయి. 


ఉత్పత్తితోపాటు సరఫరాను మెరుగు పరచడంలో కూడా తెలంగాణ 
విద్యుత్తు సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 22,502 కోట్ల 
రూపాయల వ్యయంతో స్స్‌ స్టేషన్ల నిర్మాణం, పవర్‌ ట్రాన్స్‌ ఫార్మర్ల 
ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో 
పంపిణీ వ్యవస్థ బలో పేతమైంది. 
నేడు తలసరి విద్యుత్తు వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో 
ముందున్నది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 
1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. 
ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే 
జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 
69 శాతం ఎక్కువ. 


19 


* తెలంగాణ 


సాగునీటి రంగంలో స్వర్ణయుగం 

తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప, తెలంగాణ 
పొలాలకు ఏనాడూ సాగునీరు లభించలేదు. 
తలాపునా పారుతుంది గోదారి... మన చేను మన 
చెలుకా ఎడారీ అని దీనంగా పాడుకున్న పాటల 
సాక్షిగా... తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చితీరాలనే 
పట్టుదల ఉద్యమకాలం నుంచే నా మనసును 
ఆవహించింది. సాగునీటి రంగంలో సాధించ 
వలసిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించు 
కున్నాను. 

తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన 
వెంటనే, సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా 
నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం, 
నాగార్జు సాగర్‌, నిజాంసాగర్‌, శీరాం సాగర్‌ వంటి 
పాత ప్రాజెక్టులను ఆధునికీకరించడం, ఉమ్మడి 
రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం 
చేపట్టడం, అందుబాటులో ఉన్న జలవనరులను 
సమర్థవంతంగా వినియోగించుకొని, పంటల 
దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు 
సాగింది. 

సమైక్య రాష్ట్రంలో మూలకుపడ్డ కల్వకుర్తి, బీమా, 
నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌, ఎల్లంపల్లి, మిడ్‌ 
మానేరు, దేవాదుల, తదితర పెండింగ్‌ ప్రాజెక్టుల 
నిర్మాణాలను పూర్తిచేయడం ద్వారా 20 లక్షల 
ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ది చేసింది. దీంతో 
వలసల జిల్లాగా పేరుబడ్డ ఉమ్మడి పాలమూరు నేడు 
పంట కాలువలతో పచ్చని చేలతో కళకళ 
లాడుతున్నది. 

గతంలో పొట్ట చేతబట్టుకొని వలసవెళ్ళిన జనం 
సొంత ఊళ్లకు తిరిగి వచ్చారు. సంతోషంగా తమ 
పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ 
మార్చుకు అద్దంపడుతూ “వలసలతో వలవల 
విలపించు కరువు జిల్లా, పెండింగ్‌ ప్రాజెక్టులను 
వడివడిగా పూర్తి తపః చెరువులన్ని నింపి, పన్నీటి 
జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట 
కప్పుకున్నది..” అని నేనే స్వయంగా పాట రాశాను. 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 
80శాతం పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి 
పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో ప్రతి ఎకరానికీ 
సాగునీరు అందుతుంది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే 
సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు 
చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసి 
రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతు 
న్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 


* జూలై 2023 


20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 20లక్షల ఎకరాలకు 
సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 
దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ 
దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు 
రాత్రింబవళ్ళు (శ్రమించి కేవలం మూడున్నరేళ్ళ స్వల్ప కాలంలో 
పూర్తిచేశారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి 
నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం 
జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల 
మేర సతత జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త 
ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటికోసం 
అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20 కి పైగా రిజర్వాయర్లతో 
పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా 
విలసిల్లుతున్నది. 


తెలంగాణ ఏర్పడిన తొలిదశలోనే ప్రభుత్వం అనుసరించబోయే 
సాగునీటి విధానంపై రాష్ట్ర శాసన సభలో నేనే స్వయంగా పవర్‌ 
పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించాను. ఈ విధానం ఫలితంగా 
నేడు రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి 
ఏర్పడింది. రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు 
అందుతుంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సుజల, సుఫల, 
సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ విరాజిల్లుతోంది. రాష్టంలో 1 కోటి 


25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం 
సాకారం కానుంది. 


త్వరలోనే 


పండుగ వలె సాగుబడి.. భూమికి బరువయ్యేంత దిగుబడి 


వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పరివర్తనను 
సాధించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతుబిడ్డది తీరని దుఃఖం. 
ఆనాటి బాధలు గుర్తొస్తే ఇప్పటికీ కడుపు తరుక్కు పోతుంది. సాగునీరు 
లేదు. విద్యుచ్చక్తి లేదు, ఎండిన బోర్లు, బీటలు వారిన పంట పొలాలు 


20 


ఒకవైపు, మరోవైపు పంట పెట్టుబడి లేక, అప్పులపాలై, 
దళారుల చేతిలో చితికిపోయి, గతిలేక, దిక్కుతోచక 
దీనులైన రైతులు విధిలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో 
వారి కుటుంబాలకు తీరని దుఃఖం మిగిలింది. 

ప్రభుత్వం అందించే అరకొర సాయంకోసం రైతులు 
ఆత్మహత్య చేసుకుంటున్నారన్న అపవాదును కూడా 
తెలంగాణ రైతుబిడ్డ ఆనాడు భరించవలసి వచ్చింది. నేనూ 
ఒక రైతుబిడ్డనే. రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు, 
నష్టాలు నా స్వానుభవంలో ఉన్నవే. అందుకే, ఒక రైతు 
బిడ్డగా ఆలోచించి సాగునీరు ఒక్కటే అందిస్తే సరిపోదని, 
రైతుకు పెట్టుబడి సాయం కూడా అందించినప్పుడే సాగు 
సుసాధ్య మవుతుందని ఆలోచించాను. రైతు సంక్షేమం 
దిశగా ఎవరూ కలలో కూడా ఊహించని పథకాలను 
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. 
రాష్ట్రం ఆవిర్భవించిన వెనువెంటనే రైతును తక్షణం 
ఆదుకోవాలి, వారిలో భరోసా నింపాలి, 
వ్యవసాయం దండగకాదు పండగని 
నిరూపించాలనే పట్టుదలతో అనేక సంక్షేమ 
పథకాలు చేపట్టి, లక్ష్య సాధనలో సఫలీకృతమైంది. 

రైతుకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు దేశంలో 
ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని 
2018లోనే ప్రారంభించుకున్నం. ఈ పథకం 
ప్రవేశపెట్టి ఇప్పటికి ఐదేళ్ళు పూర్తయింది. ఈ 
పథకం కింద ఇప్పటి వరకూ పది విడతల్లో 65 
లక్షల మంది రైతుల ఖాతాలోకి నేరుగా 65 వేల 
కోట్ల రూపాయలకు పైగా నగదు జమచేయడం 
ఎవరూ ఊహించని చరిత్ర. భూరికార్ద్డులను 
డిజిటలైజ్‌ చేయడం వల్ల రైతుల భూముల 
వివరాలపై వచ్చిన స్పష్టత ఆధారంగా రైతుబంధు 
నగదును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి 
పంపించగలుగుతున్నది. దేశంలో ఏ రాష్టమూ రైతులకు 
ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదని 
ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ పథకం వ్యవసాయం 
దిశను, రైతుదశను మార్చివేసింది. 

ఇప్పుడు పంట పెట్టుబడి కోసం రైతు ఎదురు 
చూడాల్సిన పనిలేదు. తల తాకట్టుపెట్టి అధికవడ్డీల 
అప్పుకోసం చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. పంటలు 
వేసే తరుణంలోనే ఎకరానికి 10 వేల రూపాయల 
వంతున రెండు విడతలలో క్రమం తప్పకుండా రైతు 
బంధు సాయం అందివస్తున్నది. కరోనా కష్టకాలంలో 
కూడా రైతు సోదరులకు పెట్టుబడి నిధులను సమకూర్చిన 
ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. రైతుబంధు 
పథకం కేంద్ర పాలకుల కళ్ళను సైతం తెరిపించింది. 
వాళ్లు కూడా మన రైతుబంధు పథకాన్ని అనుసరించక 
తప్పలేదు. ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో 


* తెలంగాణ * జూలై 2023 


సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 

రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల క్షేమాన్ని కూడా చూడాల్సిన 
బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తలకెత్తుకున్నది. విధివశాత్తూ ఒక రైతన్న 
తనువు చాలిస్తే, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏమిటి? అప్పటివరకూ 
అన్నదాతగా ఉన్న ఆ కుటుంబం అన్నమో రామచంద్రా అని వీధిపాలు 
కావల్సిందేనా? ఈ దిశలో గత ప్రభుత్వాలేవీ ఆలోచించలేదు. కానీ తెలంగాణ 
ప్రభుత్వం ఆలోచించింది. 

ఏ కారణంచేతనైనా సరే రైతు మరణిస్తే, ఆ రైతు కుటుంబాన్ని 
ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. రైతు మరణించిన పది 
రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం 
అందిస్తున్నది. అరగుంట భూమి ఉన్న రైతుకూడా ఈ బీమాకు అర్హుడేనని 
ప్రభుత్వం విస్పష్టంగా నిర్దేశించింది. బీమాకు సంబంధించిన ప్రీమియం 
మొత్తాన్ని వందశాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 

గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అప్పటి ప్రభుత్వాలు 
నామమాత్రంగా, కంటి తుడుపుగా కొద్దిపాటి పరిహారం చెల్లించేవి. దానికోసం 
రైతు కుటుంబాలు దరఖాస్తులు చేతపట్టుకొని, కాలికి బలపం కట్టుకొని 
నాయకుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ కన్నీళ్లు పెట్టుకుంటూ తిరగాల్సి 
వచ్చేది. ఇంటి దిక్కును కోల్పోయిన బాధకు తోడుగా ఈ ప్రయాస మరింత 
దుఃఖాన్ని కలిగించేది. రైతుబీమా పథకం ఇప్పుడా దురవస్థ నుంచి రైతు 
కుటుంబాలను పూర్తిగా బయట పడేసింది. 

ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిటికీ వెళ్ళి 
మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఈ విధంగా ఇప్పటివరకు ఒక కోటి 
ఇరవై ఒక లక్షల కోట్ల విలువైన ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని 
ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం నిరాకరించినా, తెలంగాణ ప్రభుత్వమే 
పండిన పంటనంతా మద్దతు ధరతో కొని, సకాలంలో రైతుకు ధాన్యం అమ్మిన 
సొమ్మును అందజేయడంతో తెలంగాణ రైతు నిబ్బరంగా, నిశ్చింతగా ఉన్నాడు. 

ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు కొన్ని జిల్లాల్లో రైతులు 
పంటలు నష్ట పోయారు. ముఖ్యంగా వరి, మామిడి, మొక్కజొన్న వంటి 
పంటలకు బాగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో నేను 
స్వయంగా పర్యటించి, రైతుల భుజం తట్టి ధైర్యం చెప్పాను. ఈ సందర్భంగా 
కొంతమంది రైతులు మాట్లాడుతూ “ఒక పంట పోయినా పర్వాలేదు. ధైర్యంగా 
ఎదుర్కొంటాం. (ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో మరోపంట 
పండించుకుంటాం” అని ధీమా వ్యక్తం చేయటం నాకు గొప్ప సంతోషాన్ని 
కలిగించింది. దశాబ్దకాలంలో ప్రభుత్వం రైతులలో కల్పించిన ఆత్మ నిబ్బరానికి 
వారి మాటలు నిదర్శనంగా నిలిచాయి. కేంద్ర బృందాలు పర్యటనలు, నివేదికల 
పేరిట కాలహరణం చేసి ఇచ్చే అరకొర సాయం కోసం ఎదురు చూడకుండా 
రాష్ట్ర ప్రభుత్వమే ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని 
ప్రకటించింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. రైతు సంక్షేమ 
మే పరమావధిగా భావించే ప్రభుత్వం కనుక ఆపత్కాలంలో రైతుకు కొండంత 
అండగా నిలిచింది. 

రాష్ట్రంలో 2018-14 లో ఒక కోటి ఎకరాలలో పంటలు సాగయితే, 
2022-23 నాటికి సాగు విస్తీర్ణం 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. 
ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న తెలంగాణా నేడు దేశంలో 
మొదటి స్థానానికి పోటీ పడుతున్నది. 2014-15లో వరి పంట 34 లక్షల 
97 వేల ఎకరాలలో మాత్రమే సాగుకాగా, 2022-23 నాటికి ఒక కోటి 21 


21 


* తెలంగాణ 


లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే, 247 శాతం 
పెరిగింది. 2014-15 లో పత్తిపంట 41 లక్షల 83 
వేల ఎకరాలలో సాగుకాగా, 2022-28 లో 50 
లక్షల ఎకరాలలో సాగయింది. అంటే 20 శాతం 
పెరిగింది. 


ఇక పంటల దిగుబడి విషయానికి వస్తే, వేర్‌ 
ధాన్యం 2014-15 లో రాష్టంలో వచ్చిన 
దిగుబడి 68 లక్షల టన్నులు కాగా, 2022- 
28లో దాదాపు 8 కోట్ల టన్నులకు పైబడిన 
దిగుబడిని తెలంగాణ సాధించింది. అంటే, 
841 శాతం పెరిగింది. అలాగే, పత్తి 
దిగుబడి 66 శాతం పెరిగింది. 


పామాయిల్‌ పంటకు తెలంగాణ భూములు 
ఎంతో అనువైనవిగా ప్రభుత్వం గుర్తించింది. లక్ష 
కోట్ల రూపాయల పామాయిల్‌ దిగుమతి 
చేసుకుంటున్న మన దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగు 
ఎంతో లాభదాయకం. రైతులకు (ప్రయోజనం 
కల్గించేందుకు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిం 
చాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే 
నాటికి రాష్టంలో కేవలం 32 వేల ఎకరాలలో 
మాత్రమే ఆయిల్‌ పామ్‌ పంట సాగయ్యేది. నేడు 
ఒక లక్షా ఐదువేల ఎకరాల్లో సాగవుతున్నది. ఈ 
పంట సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు 
పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నది. 

దేశంలో ఏ ప్రభుత్వమూ రైతులు చర్చించు 
కోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. 
రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ 
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల 
క్లస్టర్‌కు ఒకటి చొప్పున మొత్తం 2,601 రైతు 
వేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికలు తెలంగాణ 
వ్యవసాయ ప్రగతి దీపికలై రైతన్నలకు మార్గదర్శనం 
చేస్తున్నాయి. 

తెలంగాణ రాష్టం అవతరణకు 10 సంవత్సరాల 
ముందువరకూ వ్యవసాయ రంగ యాంత్రీకరణకు 
కేవలం 490 కోట్ల రూపాయలు మాత్రమే ఆ నాటి 
ప్రభుత్వాలు వ్యయపరిస్తే, మనం స్వరాష్ట్రంలో గత 
తొమ్మిదేళ్ళలో వ్యవసాయ యంత్రాలకోసం 6 లక్షల 
70 వేలమంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ, 963 
కోట్ల రూపాయలు ఖర్చుచేసుకున్నాం. 2022-23 
సంవత్సరంలో వ్యవసాయరంగ యాంత్రీకరణ కోసం 
500 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. 
దశాబ్దకాలం ముంగిట నిలిచి చూస్తే నేడు తెలంగాణ 
సేద్యం సిరులు కురిపిస్తున్నది. తెలంగాణ రైతు 
రాజ్యమై విలసిల్లుతున్నది. 


* జూలై 2023 


పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 
రాష్ట్ర ఆవిర్భావం, జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను 
పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించింది. 
మరోవైపు అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ 
పరివర్తనను సాధించేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో సమగ్ర 
ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను 
సాధించాయి. ఒకప్పుడు తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా 
చెత్తా చెదారం పేరుకుపోయి కనిపించేది. పరిసరాలు అపరిశుభ్రంగానూ, 
దుర్గంధ భూయిష్టంగానూ ఉండేవి. పాడుబడిన ఇళ్ల శిథిలాలు, 
నిరుపయోగమై ప్రమాదకరంగా ఉన్న బావులు, పసిపిల్లలు పడిపోయే 
విధంగా బోరు పొక్కలు, వంగి మెలికలు తిరిగిన, విరిగిపోయిన విద్యుత్‌ 
స్తంభాలు, జారిపోయి ఎక్కడ షాక్‌ కొడతాయో అనేలా వేలాడుతూ 
భయపెట్టే విద్యుత్‌ తీగెలు, గుంతలమయమైన రోడ్లు, బురదమయమైన 
వీధులు, పిచ్చిచెట్ల పొదలు, మురుగు పేరుకుపోయిన కాల్వలు, మిణుకు 
మిణుకుమనే వీధిలైట్లతో, పల్లెలు మురికికూపాల్లా ఉండేవి, పట్టణాలు 
నరకానికి నకళ్లుగా కనిపించేవి. చివరికి ఎవరైనా మరణిస్తే, వారికి 
గౌరవప్రదంగా అంత్యక్రియలకు కూడా స్థలం వెతుక్కోవాల్సిన అనాగరిక 
స్థితి ఆనాడు ఆవరించి ఉందేది. 
ఈ సమస్యలన్నింటికీ పరిష్మారంగా, పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధి 
కోసం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాల, 
పట్టణాల రూపురేఖలనే మార్చివేశాయి. 


నేడు పల్లెలు, పట్టణాలు మౌలిక వసతులతో పరిశుభ్రతతో, 
పచ్చదనంతో ఆహ్హాదకరంగా రూపొందాయి. ఈ పరిణామం 
అంత సులభంగా జరగలేదు. పటిష్టమైన చట్టాలు, సమగ్రమైన 
ప్రణాళిక, యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల నిర్మాణం 
చేయడం వల్లనే ఈ అద్భుతమైన పరివర్తన సాధ్యమైంది. 


2014 ముందు స్థానిక సంస్థలకు తమ బాధ్యతలు, విధులకు 
సంబంధించి సరైన మార్గనిర్దేశనం ఉండేది కాదు. జవాబుదారీతనం లేని 
స్థానిక నాయకత్వం రాజకీయాలకు, పైరవీలకే పరిమితమయ్యేది. దీంతో 
పల్లెలు, పట్టణాల పరిస్థితి అధ్వాన్న దశలో ఉండేది. 

స్థానిక సంస్థల పనితీరును మార్చేందుకు ప్రభుత్వం నూతన 


22 


పంచాయతీరాజ్‌ చట్టాన్ని పురపాలక చట్టాన్ని ప్రవేశ 
పెట్టింది. నాయకులు, ఉద్యోగులు (ప్రజలకు 
అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా, బాధ్యతాయుత 
పాలన అందించే విధంగానూ, పన్నులు సమర్థవంతంగా 
వసూలు చేయడంతోపాటూ, పారిశుధ్యం, పచ్చదనం 
పెంచే విధంగానూ వారికి స్పష్టమైన లక్ష్యాలను 
నిర్దేశించింది. లక్ష్యాల సాధనలో అలసత్వం ప్రదర్శించిన, 
నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులతోపాటూ, ప్రజా 
ప్రతినిధులపై సైతం కఠిన చర్యలు తీసుకునే నిబంధనలను 
ఈ చట్టంలో పొందుపరిచింది. దీంతో స్థానిక సంస్థల 
పనితీరులో అద్భుతమైన మార్చు వచ్చింది. గతంలో 
మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉంటే 
గొప్ప. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గామ పంచాయతీకి 
ఒక కార్యదర్శిని నియమించింది. పారిశుద్ధ్య నిర్వహణకు, 
మొక్కల పెంపకానికి కావాల్సిన సాధనాలను 
సమకూర్చింది. ఈ రోజు తెలంగాణలోని ప్రతి గ్రామం 
ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ను కలిగి ఉంది. దేశంలో ఏ 
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకూ ఈ రకమైన వసతులు 
లేవు. 

గామ, పట్టణ పరిపాలనను ఎప్పటికప్పుడు 
పర్యవేక్షించేందుకు ప్రభుత్వం లోకల్‌ బాడీ కలెక్టర్లను 
కూడా నియమించింది. ఈ చర్యల ఫలితంగా గ్రామీణ, 
పట్టణ ప్రాంతాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. 

మన రాష్ట్రానికి దేశస్థాయిలో కీర్తి, ప్రతిష్టలను 
సమకూర్చి పెట్టాయి. ఈ కార్యక్రమాల ద్వారా పల్లెలు, 
పట్టణాలలో పరిశుభ్రత, మంచినీటి వసతి, చెట్ల 
పెంపకం, అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగు 
కాల్వల నిర్వహణ, హరితహారం, వైకుంఠధామాలు, రైతు 
కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం వంటి పలు 
అభివృద్ధి కార్యక్రమాలు  చేసుకోగలిగాం. ఉత్తమ 
పంచాయతీలకు ఉండవలసిన అన్ని అర్హతలు మనం 
కల్పించుకోగలిగాం. 


* తెలంగాణ * జూలై 2023 


ప్రభుత్వం తెలంగాణలోని 12,769 గ్రామాలను అంటే 100 శాతం 
గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్‌ 
ర్యాంక్‌ను సాధించింది. ఇటీవల న్యూఢిల్లీలో జాతీయ 
పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 
సమావేశంలో మన పల్లెలకు 18 జాతీయ అవార్డులు లభించాయి. 
వీటిని రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు 
అందుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. 


నేడు తెలంగాణ గ్రామాలను చూసిన వారెవరైనా ఇవి ఒకప్పటి 
గ్రామాలేనా? ఎంతలో ఎంత మార్చు? అని ఆశ్చర్యపోయే విధంగా గ్రామీణ 
ప్రాంతాల అభివృద్ధి జరిగింది. 

తెలంగాణలోని పురపాలికలు భారీ సంఖ్యలో జాతీయ అవార్డులను 
పొందడం పట్టణ ప్రగతి విజయానికి నిదర్శనం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 
ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్‌ 2022 అవార్డుల్లో రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక 
సంస్థలు అవార్డుల్ని గెల్చుకున్నాయి. 

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ 
ప్రజలకు మెరుగైన జీవనాన్ని రాష్ట్రానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన గ్రామ 
సర్పంచ్‌లకు, ఎంపిటీసీ లకు, జెద్పీటీసిలకు, మండల అధ్యక్షులకు, జిల్లా పరిషత్‌ 
ఛైర్మన్లకు, మున్సిపల్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు, కార్పోరేషన్ల మేయర్లకు, 
కార్పోరేటర్లకు, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ ఉద్యోగులకు నేను హృదయ 
పూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 


హైదరాబాద్‌ నగరాభివృద్ధి 


విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ మహానగరం ఒక “మినీయేచర్‌ 
ఆఫ్‌ ఇండియా”. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంలో (ప్రజల 
అవసరాలు తీర్చేందుకు హెచ్‌.ఎం. డీ.ఏ పరిధిలో ఈ నగరంలో మురుగునీటి 
నిర్వహణ కోసం సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నది. నగరంలో నిరంతరం 
తాగునీటి సరఫరా కోసం 2,214 కోట్ల రూపాయలతో చేపట్టిన సుంకిశాల 
ఇన్‌ టేక్‌ వెల్‌ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. 

రోజురోజుకూ పెరుగుతున్న విమాన ప్రయాణీకుల రవాణా సౌకర్యం కోసం 
హైదరాబాద్‌ నలుమూలల నుంచి విమానాశ్రయానికి మెట్రోరైలు విస్తరణకు 
రూపకల్పన చేసుకున్నాం. మొత్తం 6,250 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే 
ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులతోనే వచ్చే మూడేళ్ళలో పూర్తి 
చేయాలని సంకల్పించింది, దీనికి శంకుస్థాపన సైతం జరుపుకున్నాం. 

రాజధాని నగరంలో మౌలిక వసతులు మెరుగు పరచడానికి ప్రభుత్వం 
పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గించడం 
కోసం ఎస్సార్జీపీ కింద 67 వేల 149 కోట్ల రూపాయలతో 42 కీలక 
రహదారులు, ప్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ లు, ఆర్వోబీల అభివృద్ధి చేపట్టింది. 
వీటిలో చాలా భాగం పూర్తయి ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి. 275 
కోట్ల రూపాయలతో 22 లింక్‌ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. 

విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్‌ను చూసిన వారు ఆశ్చర్యానందాలకు 
గురవుతున్నారు. ప్రపంచంలోని ఏ ప్రతిష్టాత్మక నగరానికీ తీసిపోని స్థాయిలో 
హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని వారంతా కితాబునిస్తుండటం మనందరికీ 
గర్వకారణం. 


23 


* తెలంగాణ 


తెలంగాణకు హరితహారం 

సమైక్య రాష్ట్రంలో జరిగిన పర్యావరణ విధ్వంసం 
నుండి కోలుకునేందుకు, అడవుల పునరుద్ధరణ 
కోసం, రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకం కోసం 
ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే 
కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టింది. 
హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించి, 
రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 
శాతానికి పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని 
పెద్దఎత్తున నిర్వహించుకున్నాం. ప్రజా సహకారంతో 
ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం నిర్వహించు 
కుంటున్నాం. 


గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 278 
కోట్ల మొక్కలు నాటుకున్నాం. 2015-16లో 
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు 
కిలోమీటర్లు ఉండగా, 2028 నాటికి అది 
26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 
దేశంలోనే అత్యధికంగా తెలంగాణ 
విస్తీర్ణంలో అడవులు 24.06 శాతం 
ఉన్నాయి. చెట్ల సాంద్రత 2014లో 2,549 
చ.కి.మీ. ఉండగా.. ప్రస్తుతం అది 2,848 
చ.కి.మీలకు పెరిగింది. తెలంగాణకు 
హరితహారం కార్యక్రమం ఫలితంగా 
రాష్టంలో 7.70 శాతం పచ్చదనం 
పెరిగిందని ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియా 
నివేదిక పేర్కొనటం సంతోషదాయకం. 


ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే పార్కులు 
అంతగా అందుబాటులో ఉండేవి కావు. ఒకవేళ 
ఉన్నా వాటి నిర్వహణ సరిగా జరిగేది కాదు. కానీ 
నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఒక 
నర్సరీతోపాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 
2,725 బృహత్‌ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు 
చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల 
పొడవునా రహదారి వనాలు పూర్తిచేశాం. అందుకే 
ఇప్పుడు ఏ రోడ్డు వెంట వెళ్లినా పచ్చదనం 
కనువిందు చేస్తోంది. ఇతర రాషాల నుంచి మన 
రాష్ట్రానికి వచ్చే వాళ్లు తెలంగాణ పొలిమేరల్లోకి 
రాగానే వర్ణశోభితమై కనువిందు చేస్తున్న చెట్లను 
చూసి పులకించి పోతున్నారు, ఇది మనకు 
గర్వకారణం. పట్టణాల్లో 700 కోట్ల రూపాయల 
వ్యయంతో 179 చోట్ల అర్బన్‌ ఫారెస్టు పార్ములు 
ఏర్పాటు చేసుకున్నాం. హరితహారం ఇచ్చిన 
సత్ఫలితాలతో మన హైదరాబాద్‌ నగరం ట్రీ సిటీ 
ఆఫ్‌ ది వరల్డ్‌గా రెండుసార్లు గుర్తింపు పొందింది. 


* జూలై 2023 


రానున్న వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో 20 కోట్ల 
మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో 
భాగంగానే జూన్‌ 19వ తేదీన హరితోత్సవాన్ని జరుపుకుందాం. ఇందులో 
అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, రహదారుల వెంట, ప్రభుత్వ 
కార్యాలయాలు, విద్యాలయాల్లో అన్ని చోట్లా, అడుగడుగునా మొక్కలు 
నాటే కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమంలో ఆబాల 
గోపాలం భాగం పంచుకోవాలని పిలుపునిస్తున్నాను. 

హరితహారం ద్వారా ఫలసాయం ఇచ్చే మొక్కలతోపాటు, తాటి, ఈత 
మొక్కలను కూడా పెద్ద సంఖ్యలో నాటి గీతకార్మికుల ఉపాధికల్పనకు 
కూడా దోహదం చేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం దేశంలో 
మరెక్కడా లేదు. చైనా, బ్రెజిల్‌ తర్వాత పచ్చదనాన్ని పెంచేందుకు 
జరుగుతున్న అతి పెద్ద మానవ మహా ప్రయత్నంగా తెలంగాణకు 
హరితహారం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. 


విద్యారంగంలో అద్భుత ఫలితాలు 


దేశవ్యాప్తంగా చూస్తే గురుకుల విద్యలో తెలంగాణకు సాటి రాగల 
రాష్టం మరొకటి లేదు. నాడు పీ.వీ. నరసింహరావు దార్శనికతతో 
ప్రారంభమైన గురుకుల విద్యాలయాల వ్యవస్థ, నేడు తెలంగాణ ప్రభుత్వ 
హయాంలో శిఖరాయమానమైన స్థాయికి చేరింది. గతంలో ఒక్క 
జూనియర్‌ కాలేజీ స్థాపన కోసం దశాబ్దాల తరబడి వేచి చూసే దుర్గతి 
అనుభవించిన తెలంగాణలో నేడు 1,002 గురుకుల జూనియర్‌ 
కళాశాలలు కొలువుదీరడం తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన చరిత్రాత్మక 
పరిణామం. పేద విద్యార్థులు చదువులో ముందుండాలంటే అది గురుకుల 
విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నది తెలంగాణ ప్రభుత్వ విశ్వాసం. 
అందుకే రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేసుకున్నాం. నేడు చక్కని 
సౌకర్యాలతో 1,002 వరకూ గురుకులాలను ఏర్పాటు చేసుకున్నాం. అవి 
5 లక్షల 59 వేల మంది విద్యార్థులకు కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా 
నాణ్యమైన వసతులతో కూడిన విద్యనందిస్తున్నాయి. వీటి నిర్వహణకు 
బడ్జెట్‌ కూడా భారీగా పెంచాం. విద్యార్థుల సంఖ్య మాత్రమే కాదు, 
ఉత్తమ ఫలితాల సాధనలోనూ మన విద్యార్థులు ఎవరికీ తీసిపోరని 
నిరూపిస్తున్నారు. నేడు మన రాష్ట్రంలో గురుకుల కళాశాలల విద్యార్థుల 
కోసం కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ వంటి బహుళజాతి సంస్థలు క్యాంపస్‌ 
ఇంటర్వ్యూలు నిర్వహించే స్థాయికి గురుకులాలు ఎదిగాయి. నిరక్షరాస్య 
కుటుంబాల నుంచి వచ్చిన పేద విద్యార్థులు గురుకులాలలో శిక్షణ పొంది 


హరితనిధి ఒక నవీన ఆలోచన: 


ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 
వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేసింది. ఇందులో, శాసనసభ, 
శాసనమండలి సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు వీరందరిని 
హరితనిధిలో భాగస్వాములను చేసింది. వీరి నుండి సమీకరించిన మొత్తంతో హరిత నిధిని ఏర్పాటు 
అయ్యింది. నూతన పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలలో స్థానిక సంస్థలు తమ బడ్జెట్‌ లో 10 
శాతం పచ్చదనం అభివృద్ధికై ఖర్చు చేయాలని నిబంధనను పొందుపర్టింది. ఈ విధానం అద్భుతమైన 
ఫలితాలను సాధించింది. హరితనిధికి నోడల్‌ ఏజెన్సీగా అటవీశాఖ వ్యవహరిస్తున్నది. 


దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలను 
సాధిస్తున్నారు. మన గురుకుల విద్యార్థుల ప్రతిభ ఎవరెస్టు 
శిఖరాన్ని తాకేంత ఎత్తుకు ఎదిగింది. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 
మౌలిక వసతులు దశలవారీగా మెరుగుపరచేందుకు మన 
ఊరు -మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం 
అమలు చేస్తున్నది. ఈ పథకం కింద డిజిటల్‌ విద్యతో 
పాటు 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది. 
రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో మూడు దశల్లో ఈ 
మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఆంగ్ల 
మాధ్యమంలో బోధించడానికి అనుగుణంగా ఉపాధ్యాయు 
లందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. భావి భారత పౌరులు 
ఆరోగ్యంగా, బలవర్ధకంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర 
వ్యాప్తంగా ఉన్న హాస్టళ్ళు, ఇతర విద్యాసంస్థలలో 
సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. ఇటీవల విడుదలైన 
ఫలితాలలో రాష్ట్రంలోని అన్నిరకాల పాఠశాలల్లో సంతృప్తి 
కరమైన ఫలితాలు వచ్చాయి. వివిధ రాష్ట్రాల స్థితిగతుల 
ఆధారంగా ఆర్‌.బి.ఐ విడుదల చేసిన హ్యాండ్‌ బుక్‌ 
ప్రకారం పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌లో తెలంగాణ ముందు 
వరుసలో నిలిచింది. విద్యా బోధనలోనూ, విద్యార్థుల 
అభ్యసన ప్రక్రియలోనూ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ 
విద్యాశాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠశా 
లల్లో విద్యార్థులకు ఉదయంవేళ ఉపాహారంగా పౌష్టిక 
విలువలు నిండిన రాగిజావను అందించబోతున్నామని 
తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 

పేద విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడమే ఒక 
కల. అలాంటిది విదేశీవిద్య చదవాలంటే అది అసాధ్యం 
అనే భావన ఇదివరకు ఉండేది. కానీ, అసాధ్యాన్ని 
సుసాధ్యం చేయడమే తెలంగాణ ప్రభుత్వం ఘనత. ఎంతో 
చురుకైన విద్యార్థులు ప్రతిభావంతులై ఉండికూడా ఆర్థిక 
స్తోమత లేక ఉన్నత విద్యకు దూరం కాకూడదు. అందుకే, 
వారికి 20 లక్షల రూపాయల విదేశీ విద్య ఉపకార వేతనం 
అందించుకుంటున్నాం. దళిత సామాజిక వర్గానికి 
భారతరత్న బాబా సాహెబ్‌ అంబేద్మర్‌ పేరిట, బలహీన 


D4 * తెలంగాణ * జూలై 2023 


వర్గాలవారికి, ఇ.బి.సి.లకు మహత్మా జ్యోతిబా పూలే పేరిట, బ్రాహ్మణులకు 
వివేకానంద విదేశీ విద్యా పథకం పేరిట, మైనారిటీలకు కేసీఆర్‌ ఓవర్సీస్‌ 
విద్యాపథకం పేరిట 20 లక్షల రూపాయల సహాయం సమకూరుస్తున్నాం. ఈ 
పథకం కింద లబ్బిపొందిన అనేక మంది విద్యార్థులు నేడు వివిధ దేశాలలో 
ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 

మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో 
ఉన్నాా వారికి ఎటువంటి ఆపద ఎదురైనా ప్రభుత్వం వెనువెంటనే స్పందించి, 
నేనున్నానంటూవారిని ఆదుకొంటోంది. విదేశమైన ఉక్రెయిన్‌ సంఘటనలో 
గానీ, మనదేశంలోని మణిపూర్‌ సంఘటనల సందర్భంగాగానీ, క్లిష్ట 
పరిస్థితులను ఎదుర్కొంటూ, మన ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపి ఆయా 
ప్రాంతాలలోని మన విద్యార్థులను సురక్షితంగా ఇంటికి చేర్చి ఆదుకున్న 
విషయం మీకు తెలిసిందే. 


అత్యుత్తమ వైద్య సేవలు 

అత్యంత పిన్నవయస్సు గల రాష్టం స్వల్ప వ్యవధిలో 
వైద్యారోగ్య రంగాన్ని విసృత పరిచింది. వైద్యసేవల 
ప్రమాణాలను పెంచింది. 2014లో తెలంగాణ వచ్చేనాటికి 
ఆరోగ్యరంగం అంపశయ్య మీద ఉంది. మందుంటే 
సూదిలేక, సూది ఉంటే మందు లేక, పడకలు లేక ఉన్న 
పడకలకు ఆక్సీజన్‌ సౌకర్యం లేక, సిబ్బంది లేక ప్రజల 
విశ్వాసాన్ని కోల్పోయింది. నేడు స్వపరిపాలనలో ఆరోగ్య 
రంగం ప్రజలకు అత్యంత చేరువయింది. విశ్వసనీయతను 
పెంచుకున్నది. ప్రజలకు ఆరోగ్యభాగ్యాన్ని అందించడంలో 
నేడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 

అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున 
అభివృద్ధి చేసుకున్నాం. ఆస్పత్రులలో అవసరమైన వైద్య 
పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలోని 
వివిధ జిల్లాలలో ఉచిత డయాగ్నస్టిక్‌ సెంటర్లు, కిడ్నీరోగుల 
కోసం ఉచితంగా డయాలసిస్‌ సెంటర్లు, అన్ని ఆస్పత్రులలో 
ఆక్సిజన్‌ సదుపాయం గల పడకలు ఏర్పాటు చేసుకున్నాం. 
రాష్టం ఏర్పడిన తొలినాళ్ళలో కేవలం 1400 ఆక్సిజన్‌ 


25 


పడకలు ఉంటే, వాటి సంఖ్యను 27,966 కు అంటే 
20 రెట్లు పెంచుకున్నాం. ఇటీవలనే 
వైద్యారోగ్యశాఖలో 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ 
సర్జన్లను, 1442 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల 
నియామకం జరిగింది. 

రాష్ట్రం నలువైపుల నుంచీ రాజధాని నగరానికి 
వైద్యం కోసం వచ్చే పేషంట్లకు సత్వరం కార్పొరేట్‌ 
స్థాయి వైద్యం అందించడం కోసం హైదరాబాద్‌ 
నగరం నలువైపులా నాలుగు ప్రభుత్వ సూపర్‌ 
స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. నిమ్స్‌ 
విస్తరణలో భాగంగా మరో రెండువేల పడకలతో 
ఏర్పాటు చేస్తున్న నూతన వైద్య భవనానికి ఈ దశాబ్ది 
ఉత్సవాల్లోనే స్వయంగా నేను శంకుస్థాపన 
చేస్తున్నాను. 


* తెలంగాణ * జూలై 2023 


కావ్యా 
| క 


మత్స్యకారుల సంక్షేమం 


తెలంగాణ రాష్ట ప్రభుత్వం జల వనరులను అభివృద్ధి 
చేయడమే గాకుండా, రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, 
రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టింది. వాటిపై హక్కులను 
మత్వ్యకారులకే కల్పించి వారి జీవితాల్లో వెలుగులు 
నింపింది. చేపల పెంపకం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు 
ఖర్చు చేసింది. ప్రమాదంలో మరణించే మత్స్యకారుల 
కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ ద్వారా రూ. 4 లక్షలు, ప్రభుత్వం 
మరో రూ.5 లక్షలు, మొత్తంగా 9 లక్షల రూపాయల 
చొప్పున ఎక్స్‌ గ్రేషియా అందిస్తూ అండగా నిలుస్తున్నది. 


వరంగల్‌ నగరంలో 1100 కోట్ల రూపాయలతో రెండు వేల పడకల 
సామర్థ్యం గల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగు 
తున్నది. అతి త్వరలోనే ఈ హాస్పిటల్‌ ప్రారంభించుకునే అవకాశం 
ఉంది. 

గతంలో నగరంలోని బస్తీలలో వైద్యసౌకర్యాలేవీ ఉండేవి కావు. పేదలు 
విధిలేక ప్రయివేటు వైద్యులను ఆశ్రయించవలసి వచ్చేది. బస్తీ పేదలకు 
చేరువలో వైద్యం అందించేందుకు హైదరాబాద్‌ నగరంలో 256 బస్తీ 
దవాఖానాలు (ప్రారంభించింది. వీటిలో 57 రకాల వైద్యపరీక్షలు 
నిర్వహిస్తున్నారు. మేలైన చికిత్సలను అందిస్తున్నారు. 

బస్తీ దవాఖానాల మాదిరిగానే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పల్లె 
దవాఖానాలను ప్రారంభించబోతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ 
కిట్స్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య 
సూచీల్లో తెలంగాణ రాష్టం అద్భుత పురోగతిని సాధించింది. ప్రభుత్వ 
ఆస్పత్రులలో ప్రసవాల రేటు 80 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. 
అలాగే, ప్రసవ సమయంలో మాతృ మరణాల రేటు 2014 లో లక్షకు 
92 కాగా ప్రస్తుతం 43కి తగ్గిపోయింది. శిశు మరణాల సంఖ్య 2014 
లో వెయ్యికి 35 కాగా ప్రస్తుతం 21కి గణనీయంగా తగ్గిపోయింది. 

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్టంలో మహిళల 
ఆరోగ్య పరిరక్షణ కోసం “ఆరోగ్య మహిళ” అనే అత్యుత్తమమైన 
కార్యక్రమాన్ని ప్రారంభించు కున్నాం. రాష్టంలో వంద దవాఖానాలలో 
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అమలవుతున్నది. భవిష్యత్తులో 
మరో 1200 దవాఖానాల్లో ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ మహిళా 
దవాఖానాలు ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే పని చేస్తాయి. 
ఇందులో అటెండర్‌ నుంచి వైద్యుల వరకూ అంతా మహిళలే ఉంటారు. 


26 


మహిళలు తమ ఆరోగ్య సమస్యలను సత్వరం 
పరిష్కరించుకోవచ్చు. ఇక్కడే వైద్య పరీక్షలు చేసి 


అక్కడికక్కడే మందులు కూడా అందజేస్తారు. అవసరమైతే 
రిఫరల్‌ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తారు. 

రాష్టం ఏర్పాటయిన నాటికి తెలంగాణ ప్రాతంలో 
కేవలం మూడంటే మూడు వైద్య కళాశాలలు ఉందేవి. 
ఉస్మానియా, గాందీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పదేకన్నా ముందు 
నుంచే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను 
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. తొలి ఏడున్నర సంవత్సరాల 
కాలంలోనే ప్రభుత్వం 12 కొత్త వైద్య కళాశాలలు 
ప్రారంభించింది. ఈ ఏడాది మరో 9 మెడికల్‌ కాలేజీల 
ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో 
మెడికల్‌ కాలేజీల సంఖ్య 26కి చేరుతుంది. ప్రతి జిల్లాకు 
ఒక మెడికల్‌ కాలేజీ అనే లక్ష్యం అతిత్వరలోనే 
నెరవేరనుంది. 2014లో తెలంగాణ (ప్రాంతంలో మెడికల్‌ 
సీట్లు 850 ఉండగా, వాటి సంఖ్య 2022-23 నాటికి 
2,790 కి పెరిగింది. వీటితోపాటు పీజీ సీట్లు కూడా 
రెట్టింపయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 
ఎం.బి.బి.ఎస్‌ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశం 
మొత్తంలో ప్రథమ స్థానంలో ఉంది. మెడికల్‌ పీజీ సీట్లలో 
ప్రతి లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలో రెండో స్థానంలో 
ఉంది. 


సామాజిక భద్రత కోసం ఆసరా పెన్షన్లు 

మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్ణకమని నేను 
నమ్ముతాను. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని 
పాలన, పాలన అనిపించుకోదు. అందుకే తెలంగాణ 
ప్రభుత్వం అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమానికి కూడా 
సింహభాగం నిధులను ఖర్చు చేస్తున్నది. తెలంగాణలో 
హనుమంతుని గుడి లేని ఊరు లేదు, ప్రభుత్వ సంక్షేమ 
పథకం చేరని ఇల్లు లేదు అని ప్రజలు మాట్లాడుకోవడం 
తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన సార్థకతగా నేను 
భావిస్తున్నాను. 

గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లకింద కేవలం 200 
రూపాయలు మాత్రమే చెల్లించేవి. అవికూడా అర్హులంద 
రికీ చేరేవి కావు. లబ్ధిదారులకు కనీసం ఒక్క పూటైనా 
కడుపు నింపని ఆ పెన్షన్ల వల్ల ప్రయోజనం ఏముంది? 
అందుకే, తెలంగాణ రాష్టంలో పింఛను కింద ఇచ్చే 
మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచుకున్నాం. 
దివ్యాంగులకు చెల్లించే పెన్షన్ను 3,016 రూపాయలకు 
హెచ్చించుకున్నాం. పెన్షన్‌ మొత్తాన్ని పెంచడంతో పాటు, 
లబ్దిదారుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకున్నాం. 
వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటుగా, బీడీ 
కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, 
డయాలసిస్‌ రోగులకు కూడా పెన్నన్‌ అందించుకుం 


* తెలంగాణ * జూలై 2023 


టున్నాం. 2014లో లబ్ధిదారులు 29 లక్షలు ఉండగా, నేడు 44 లక్షలకు పైగా 
ఉన్నారు. పెన్షన్‌ పొందేందుకు వయోపరిమితిని 57 సంవత్సరాలకు 
తగ్గించడంతో లబ్దీదారుల సంఖ్య మరింత పెరిగింది. 

పేదింటి ఆడపిల్లల పెళ్ళి, తల్లిదండ్రులకు భారంగా మారకూడదని కల్యాణ 
లక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద ఒక లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం 
అందిస్తున్నాం. ఇప్పటివరకు 13 లక్షల 16 వేల మంది ఆడపిల్లల వివాహాలను 
ప్రభుత్వం జరిపించింది. ఇందుకోసం 11 వేల కోట్లకు పైగా రూపాయలను 
ప్రభుత్వం వెచ్చించింది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న వృద్దులు, మహిళలు, 
దివ్యాంగులు, మొదలైనవారు ప్రభుత్వాన్ని నిండుగా దీవిస్తున్నారు. వీరందరి 
ప్రేమాభిమానాలే తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ కవచాలై నిలుస్తున్నాయని 
సవినయంగా తెలియజేస్తున్నాను. 


నేతన్న సంక్షేమం 

ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యల పరంపర మనల్ని ఎంతగానో 
కలచివేసేది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు 
నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను 
చేపట్టింది. చేనేత కార్మికులకు నూలు, రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 
10 శాతం సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటే, తెలంగాణ ప్రభుత్వం చేనేత 
మిత్ర పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నది. 

వీటితోపాటు, నేత కార్మికులకు పావలా వడ్డీకే రుణ సదుపాయం 
కల్పించడంతో పాటు, 2010 నుంచి 2017 వరకూ జాతీయ బ్యాంకులు, 
జిల్లా సహకార బ్యాంకుల వద్ద ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న లక్ష 
రూపాయల వరకు రుణాలను మాఫీ చేసుకున్నాం. నేత కార్మికులకు ఉపాధి 
కల్పించి ఆదుకొనేందుకు 2017 సంవత్సరం నుంచి బతుకమ్మ చీరెల 
తయారీని వారికే అప్పగిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ 
రూ. 1,727 కోట్లు అందించుకున్నాం. 


గీత కార్మికుల సంక్షేమం 


కల్లుగీత వృత్తి మీద ఆధారపడి జీవించే గౌడ సోదరుల కోసం తెలంగాణ 
ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణ 
ప్రభుత్వం ఏర్పడగానే సమైక్య రాష్టంలో మూసివేయించిన హైదరాబాద్‌, 
రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు దుకాణాలను తిరిగి తెరిపించింది. దీనివల్ల 
వేలాదిమంది కల్లుగీత కార్మికుల ఉపాధిని నిలబెట్టింది. కల్లుగీత కార్మికుల 
సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చెట్ల పన్నును రద్దు చేసింది. అంతేకాదు, 
గతంలోని పన్ను బకాయిలను సైతం మాఫీ చేసింది. 

దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్‌ షాపుల కేటాయింపులో గౌడ 
సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా గౌడ సోదరులు 
వ్యాపార రంగంలో బలంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పించింది. 

మరణించిన లేదా అంగవైకల్యం చెందిన గీత కార్మికునికి సమైక్య రాష్ట్రంలో 
50 వేల రూపాయల పరిహారం మాత్రమే అందేది. గౌడ సోదరుల సంక్షేమాన్ని 
ప్రధాన బాధ్యతగా స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పరిహారాన్ని 5 లక్షల 
రూపాయలకు పెంచి, చిత్తశుద్ధిని చాటుకున్నది. 

50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ప్రభుత్వం 2,016 రూపాయల 
పింఛన్‌ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలోని 65,668 మంది 
గీత కార్మికులకు పింఛన్ల కింద ఇప్పటివరకు దాదాపు 800 కోట్ల రూపాయలను 


2/ 


తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. రైతుబీమా 
తరహాలోనే గౌడ సోదరులకు కూడా 5 లక్షల 
రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం 
అందించబోతున్నది. ఇందుకు అవసరమైన బీమా 
ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 


మైనారిటీల సంక్షేమం 


సర్వమత సమభావన పునాదిగా అన్నివర్గాలలో 
విశ్వాసాన్ని నెలకొల్పుతూ, ఎవరిపట్లా వివక్షా, 
ఉపేక్షా లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, 
సంక్షేమ ఫలాలను సర్వజనులకూ అందిస్తున్నది. 
మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను 
అమలు చేస్తున్నది. మైనారిటీ బాలుర కోసం 107, 
బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్‌ స్కూళ్లను 
నెలకొల్పింది. మైనారిటీ బాలికల విద్యలో తెలంగాణ 
దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇమామ్‌లకు, 
మౌజమ్‌లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 
10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. 
మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఓన్‌ యువర్‌ 
ఆటో, (డైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం, ఓవర్సీస్‌ 
స్మాలర్‌ షిప్స్‌ తదితర కార్యక్రమాలను అమలు 
చేస్తున్నది. ప్రభుత్వమే అధికారికంగా రంజాన్‌, 
క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తూ, నిరుపేద ముస్లిం 
మరియు (కైస్తవ మతాల పేదలకు కొత్త బట్టలు 
అందిస్తున్నది. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ 
ఆడబిడ్డలకు ప్రభుత్వం కొత్త చీరలు పంపిణీ 
చేస్తున్నది. 

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జైన మతస్తులకు 
మైనారిటీ హోదా కల్పించడంతో వారిలో సంతోషం 
నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న 
సర్వమత సమాదరణ విధానానికి ఇది తార్మాణం. 


బ్రాహ్మణ సంక్షేమం 

సమాజంలో అణగారిన వర్గాలతో పాటు 
అ(గ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా 
నిలుస్తోంది. దేవాలయాలను నమ్ముకొని జీవనం 


* తెలంగాణ * జూలై 2023 


సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా 
ఆదుకుంటున్నది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 
ఆలయాలలో విధులు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి 
నెలనెలా వేతనాలు అందిస్తున్నది. ఇటీవలనే హైదరాబాద్‌ లోని గోపన్‌ 
పల్లిలో సకలసౌకర్యాలతో, కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన 
విప్రహిత బ్రాహ్మణ పరిషత్‌ భవనాన్ని నేను స్వహస్తాలతో ప్రారంభించాను. 
ఈ భవనం భారతీయ సనాతన సంస్కృతికి వారధిగా, వైదిక 
గ్రంథాలయంగా, వివిధ క్రతువుల నిర్వహణకు మార్గదర్శిగా పేద 
బ్రాహ్మణులకు సహకార కేంద్రంగా, లోక కల్యాణకారిగా వెలుగొందాలని 
ఆకాంక్షిస్తున్నాను. విప్రహిత పేరుతో ఏర్పాటయిన ఈ భవనం సకల 
జనహితగా, విశ్వహితగా వెలుగొందాలని ఆశిస్తున్నాను. 

మహాకవి కాళిదాసు సాహిత్య బెన్నత్యాన్ని తన సంజీవని వ్యాఖ్యతో 
ప్రపంచానికి చాటిచెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ 
సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్‌ జిల్లా కొల్పారంలో సంస్కృత 
విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని 
తెలియజేస్తున్నాను. 

ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద / శాస్త్ర పండితులకు ప్రతినెలా 
ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుండి రూ.5 వేలకు పెంచుతూ 
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ భృతిని పొందే అర్హత వయస్సును 
ప్రభుత్వం 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 
3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. 
రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్య 
పథకాన్ని విస్తరింపజేస్తున్నది. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు 
ధూప దీప నైవేద్యం పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. 
ఇప్పటి వరకు ధూపదీప నైవేద్య పథకం కింద దేవాలయాల నిర్వహణ 
కోసం అర్చకులకు నెలకు 6 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం 
అందిస్తున్నది. ఈ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం 
నిర్ణయం తీసుకున్నది. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షల 
రూపాయలను ఇక నుంచీ Annual Grantm ఇస్తామని 
తెలియజేస్తున్నాను. 1.1.1, 1.1.4 లాంటి (ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే 
బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని వర్తింపజేస్తూ 
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 


పాలనాసంస్మరణలు 

పరిపాలనా సంస్కరణలు తెలంగాణ సత్వర అభివృద్ధికి గొప్ప 
చోదకశక్తిగా పనిచేశాయి. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైంది. 
పర్యవేక్షణ సులభతరమైంది. ప్రజలకు దూరాభారం తగ్గింది. అధికారుల్లో, 
ప్రజా ప్రతి నిధుల్లో జవాబుదారీతనం పెరిగింది. ఆయా జిల్లా 
కేంద్రాల అభివృద్ధి వేగవంతమైంది. పాలన పారదర్శకంగా ఉండేందుకు 
రాష్ట అవతరణ అనంతరం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 
జిల్లాలుగా పునర్వవస్థీ కరించుకున్నాం. 

కొత్తగా 153 మండలాలు, 85 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్‌ 
కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలు 
ఏర్పాటు చేసుకున్నాం. గతంలో కలెక్టరేట్‌ భవనాలు అరకొర వసతులతో 
ఉండేవి. టాయిలెట్స్‌ కూడా సరిగా ఉండేవి కావు. కార్యాలయానికి వచ్చే 


28 


(ప్రజలు కూర్చొనేందుకు కుర్చీలుకూడా అందుబాటు లో 
ఉండేవి కావు. కానీ, ప్రస్తుతం వివిధ జిల్లాలలో సకల 
సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయా 
లను నిర్మించు కుంటున్నాం. ఈ కార్యాలయ భవనాల 
స్థాయిలో ఏ రాష్టంలో కలెక్టరేట్లు లేవని అందరూ 
ప్రశంసించడం మన (ప్రగతి వైభవానికి నిదర్శనం. ఈ 
కార్యాలయాలు, ప్రజలకు శ్రద్ధాభక్తులతో సేవచేసే పవిత్ర 
దేవాలయాలుగా వర్థిల్లాలని నేను మనస్ఫూర్తిగా 
కోరుకుంటున్నాను. 


ఎంప్లాయి ్రెండ్లీ గవర్నమెంట్‌ 

రాష్టం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు 
తెలంగాణ రాష్ట ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను 
అందించుకున్నాం. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని 
విధంగా 43 శాతం ఫిట్‌ మెంట్‌ ఇచ్చుకున్నాం. కరోనాతో 
ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా, గత పీఆర్సీ లో 30 
శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చుకున్నాం. దీనిని కాంట్రాక్టు, 
జెట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా వర్తింపజేసి అమలు 
పరుచుకున్నాం. గ్రామీణ సమాజానికి అంగన్‌ వాడీ 
టీచర్లు, వర్మర్లు చేస్తున్న సేవను గౌరవిస్తూ ప్రభుత్వం వారి 
వేతనాలను మూడు దఫాలుగా 325 శాతం పెంచింది. 

2014లో అంగన్‌ వాడీ టీచర్ల వేతనం కేవలం 
రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం 
లభించేది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోని 
అంగన్‌వాడీ టీచర్లకు రూ. 13,650, మినీ అంగన్‌ వాడీ 
టీచర్లకు రూ.7,800, అంగన్‌ వాడీ హెల్పర్లకు 
రూ.7,800 చొప్పున దేశంలోకెల్లా అత్యధిక వేతనాలను 
చెల్లిస్తున్నాం. 

పల్లెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆశా కార్యకర్తల పాత్ర 
కీలకమైనది. గర్భిణులను, బాలింతలను కంటికి రెప్పలా 
కాపాడుకోవడంలో వాళ్లు సాక్షాత్తూ అశ్వినీ దేవతలే. 
2014లో వీరికి కేవలం రూ. 1500 మాత్రమే లభించేది. 
నేడు తెలంగాణ ప్రభుత్వం వారికి గౌరవప్రదంగా 9,750 
రూపాయల వేతనం అందిస్తున్నది. 

నేడు దేశంలో అనేక విభాగాల్లో అత్యధిక వేతనాలు 
పొందుతున్నది మన తెలంగాణ ఉద్యోగులేనని సగర్వంగా 
ప్రకటిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలినుంచీ 
ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగే ప్రభుత్వమన్నది 
అందరికీ తెలిసిందే. పల్లెల్లో జరిగే ప్రతి పనిలోనూ 
వీఆర్‌ఏలు ముందుండి సేవలందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 
ఉన్న సుమారు 20 వేల మంది వీఆర్‌ఏల సర్వీసుల 
క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. అదేవిధంగా 
9355 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల 
సర్వీసులను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఒక 
కమిటీని నియమించింది. ప్రక్రియ కొనసాగుతున్నది. 


* తెలంగాణ * జూలై 2023 


రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎన్నో అవరోధాలను 
అధిగమించి భారీగా ఉద్యోగ నియామకాలు చేసుకుంటున్నాం. ఇందుకు లోకల్‌ 
కేడర్ల ఏర్పాటు, నియామకాలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్‌ వ్యవస్థ కోసం 
రాజ్యాంగ ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించుకున్నాం. ఈ ఉత్తర్వుల 
వల్ల తెలంగాణలోని 38 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా ఉద్యోగ 
నియామకాలకు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60 శాతం నుంచి 
80 శాతం వరకే లోకల్‌ రిజర్వేషన్లు ఉండేవి. కానీ ఇప్పడు అమలుచేస్తున్న 
నూతన నియామక విధానంలో అటెండరు స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయిదాకా 
స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి, ఇది కేళి స (ప్రభుత్వం 
సోధించిన మరో విజయం. ఒక వంక ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీలను 
పూరిస్తూనే, మరోవంక దీర్హకాలంగా కాంట్రాక్టు విధానంపై పనిచేస్తున్న సిబ్బంది 
సర్వీసులను క్రమబద్ధీకరించుకుంటున్నాం. ప్రయివేటు రంగంలో లక్షలాది 
మందికి ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతున్నాం. 


పరిశ్రమల వెల్లువ 


తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన 
టీఎస్‌ఐపాస్‌ చట్టం రాష్టంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. 
దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమైంది. దీనికి 
తోడు 24 గంటలు విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, 
సమర్థవంతమైన పరిపాలన పరిశమలకు వరంగా మారాయి. జాతీయ, 
అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ ఆకర్షణీయ 
గమ్యస్థానమైంది. 

సమైక్య రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు,పవర్‌ హాలీడేస్‌, నీటికొరత కారణంగా 
అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. పారిశ్రామిక వేత్తలు దిక్కుతోచని స్థితిలో 
విలవిలలాడారు. పరిశ్రమల మూతతో నిరుద్యోగం తాండవించింది. తెలంగాణ 
రాష్ట్రం ఏర్పడటంతో ఈ సమస్యలన్నింటికీ సమూల పరిష్కారం లభించింది. 

నేడు టిఎస్‌ ఐపాస్‌ వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంతో ఉత్సాహంతో 
పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు. మన రాష్ట్రంలో పరిశమల 
ఏర్పాటుకు కావలసిన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు, సత్వరం 
అనుమతులూ, ఎక్కడా అవినీతికి చోటులేక పోవడం పారిశ్రామిక వేత్తలకు 
ఆనందం కలిగిస్తోంది. ఇప్పటివరకూ 2,64,956 కోట్ల రూపాయల 
పెట్టుబడులు తరలివచ్చాయి. 17 లక్షల 77 వేల మందికి ఉపాధి లభిస్తున్నది. 


ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి 


ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచింది. 
రాష్టం ఏర్పడిన నాటినుంచి ఐటీ వార్షిక ఎగుమతుల విలువ 
57 వేల 258 కోట్ల రూపాయల నుంచి లక్షా 88 వేల 569 కోట్లకు 
పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 220 శాతం ౨ వృద్ధిరేటు 
నమోదయింది. ఐటీ ఉద్యోగాల నియామకాలల్‌ కూడా 156 శాతం 
వృద్ధి ఉండటం విశేషం. 2014 నాటికి తెలంగాణలో కేవలం 8 
లక్షల 28 వేల 896 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు 
వారి సంఖ్య 8 లక్షల 27 వేల 124కి పెరిగింది. 

ఐటీ రంగాన్ని హైదరాబాద్‌ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని 
ద్వితీయశ్రేణి నగరాలకు కూడా కస్రరంవా సుకున్నాతి ఖమ్మం, వరంగల్‌, 
కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, సిద్ధిపే పేటలలో కూడా ఐటీ 


29 


టవర్లను నిర్మించుకున్నాం. ఎస్‌.సి పారిశ్రామిక 
వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర అవతరణ 
అనంతరం 1400 కోట్ల రూపాయలను 
ప్రోత్సాహకంగా అందించాం. రాష్ట్రంలో 
ఖాయిలాపడిన పరిశమలను పునరుద్ధరించడానికి 
కూడా తగిన ప్రాధాన్యతనిస్తున్నాం. సిర్పూర్‌ పేపర్‌ 
మిల్స్‌ వంటి పలు యూనిట్లను పునరుద్ధరించాం. 
రాష్ట్ర అవతరణ తరువాత హైదరాబాద్‌ 
మహానగరం పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా 
మార్మోగిపోతోంది. అంతర్జాతీయ పెట్టుబడులను 
ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల 
దావోస్‌ లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం 
సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల 
పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ 
సదస్సులకు మనకు ఆహ్వానాలు అందుతున్నాయి. 
గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలేగాక, ఈ మధ్యన 
ఇంగ్లాండు, అమెరికాల నుంచి కూడా అనేక 
ప్రఖ్యాతిగాంచిన సంస్థలు మన రాష్టంలో 
పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. కొన్ని 


సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా 
థి 
చేసుకున్నాయి. 


ఇదీ తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 
ఇదీ మన రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయంగా 
సాధించిన ఖ్యాతి. ఇది తెలంగాణపై ఇతర దేశాలకు 
ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వెల్లడిస్తున్నది. వినూత్న 
ఆవిష్కరణలతో ముందుకువచ్చే యువ పారిశ్రామిక 
వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌, వీ-హబ్‌, 
ట్రీ- -వర్క్‌, రీచ్‌ సంస్థలు దోహదపడుతున్నాయి. 
వినూత్న స్థా స్టార్టప్‌ల ఆవిష్కరణల టీ-హబ్‌ దేశంలోనే 
రికార్డు సృష్టించింది. అందుకే టీ-హబ్‌-2 ను కూడా 
ప్రారంభించుకున్నాం. 2022లో భారత ప్రభుత్వం 
నిర్వహించిన నేషనల్‌ స్టార్టప్‌ అవార్డులలో మన 
టీ-హబ్‌ ఉత్తమ ఇంక్యుబేటర్‌గా నిలిచింది. 


* తెలంగాణ * జూలై 2023 


నూతన సచివాలయం, 
125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం 


తెలంగాణ స్వరాష్టాన్ని పోరాడి సాధించుకున్న తర్వాత దాదాపు 
అన్నిరంగాలనూ పునర్నిర్మించుకుంటున్నాం. హైదరాబాద్‌ నడిబొడ్డున 
నూతనంగా వెలసిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయ సౌధం, 
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. గతంలో 
సచివాలయ ప్రాంగణంలోని భవనాలు అక్కడొకటి, ఇక్కడొకటిగా, 
అవ్యవస్థితంగా, అసౌకర్యంగా ఉండేవి. ముఖ్యమంత్రి కూర్చునే ఛాంబర్‌ 
కు వెళ్లి దారి ఒక చీకటి గుహలోకి ప్రవేశించే దారిలా ఉండేది. 
అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ 
ఎగ్జిట్లు కూడా ఉండేవి కావు. ఫైరింజన్‌ తిరిగే స్థలం కూడా ఆయా బ్లాకుల 
చుట్టూ ఉండేది కాదు. 

సచివాలయ ఉద్యోగులు వాళ్ల ఆఫీసు టేబుళ్ల మీదనే భోజనం 
చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పడా ఇక్కట్లేవీ లేకుండా అధునాతన 
హంగులతో అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ, వాస్తు 
నిర్మాణ కౌశలం ఉట్టిపడేలా సుందరంగా అలరారే నూతన సచివాలయ 
సౌధాన్ని నిర్మించుకున్నాం. మహనీయుడు, సమతామూర్తి, రాజ్యాంగ 
నిర్మాత, డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్‌ 
మూడు (ప్రకారమే మనం పోరాడి తెలంగాణ సాధించుకోగలిగాం. 
బాబాసాహెబ్‌ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకేళ్ళే క్రమంలోనే 
సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టడంతోపాటు, సచివాలయం 


సమీపంలోనే 125 అడుగుల అంబేద్మర్‌ విగ్రహాన్ని ఘనంగా 
ఆవిష్మరించుకున్నాం. 
సచివాలయానికి మరోవంక అమరవీరుల స్మారకం 


నిర్మించుకున్నాం. ఒక వంక 125 అడుగుల ఎత్తులో డాక్టర్‌ అంబేద్మర్‌ 
విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్‌ సాగర్‌ లో బుద్దుని విగ్రహం, 
నభూతో న భవిష్యతి అన్నరీతిన నిర్మించిన సచివాలయ సౌధం, మరోవంక 
అమరవీరులను ప్రతిరోజూ స్మరణకు తెచ్చే అమరజ్యోతి చూసేందుకు 
సుందరంగా ఉండటమే కాదు, ప్రతినిత్యం మనకు కర్తవ్యబోధ 
చేస్తుంటాయి. 


30 


* తెలంగాణ 


డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్మర్‌ సచివాలయం ఎదురుగా 
ఉన్న విశాల స్థలంలో తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు 
ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సముజ్వలంగా 
ప్రతిష్టించుకోబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 


నిరంతర ప్రక్రియగా పేదలకు గృహ నిర్మాణం 


నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం 
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టాం. ఎంతో 
వ్యయంతో, అన్ని వసతులతో అందంగా నిర్మించిన ఈ 
ఇళ్ళను పేదలకు ఉచితంగా అందిస్తున్నాం. 

పేదలకు ఉచితంగా రెండు పడకగదుల ఇళ్ళను 
నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదు. దేశంలో ఎక్కడా 
పేదల కోసం ఇటువంటి ఇళ్ళ నిర్మాణం జరగ లేదు. 
కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు 
పడక గదుల ఇళ్ళ సముదాయం ఓ టౌన్‌ షిప్‌ ను 
తలపించేదిగా ఉంది. ఇక్కడ 117 బ్లాకుల్లో 15,660 
ప్లాట్లు నిర్మించాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 
పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర (ప్రక్రియ. 
దీనిని కొనసాగిస్తునే ఉంటాం. 

పేదలెవరైనా తమ స్వంత జాగాలో ఇళ్లు 
నిర్మించుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం క్రింద 
8 లక్షల రూపాయలను మూడు దశల్లో అందిస్తుందని 
ఇదివరకే తెలియజేశాను. ప్రతీ నియోజకవర్గంలోనూ 
మూడు వేల మందికి గృహ లక్ష్మి పథకం ప్రయోజనం 
అందించుకుంటున్నాం. 


తెలంగాణ ఆధ్యాత్మిక వైభవం 

తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక బెన్నత్యానికీ 
పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి 
చేస్తోంది. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీకైన యాదగిరి 
దేవాలయ పునర్నిర్మాణం ఒక అద్భుతమని యావన్మందీ 
జనం కొనియాడుతున్నారు. సప్తతల గోపురాలతో, కృష్ణశిల 
శిల్పాలతో భూలోక వైకుంఠంగా, అడుగడుగునా ఆధ్యాత్మిక 
భావం ఉట్టిపడేలా ప్రభుత్వం ఈ ఆలయాన్ని తీర్చిదిద్దింది. 
నేడు ప్రజలు పెద్దఎత్తున ఆ ఆలయాన్ని దర్శించుకొని 


* జూలై 2023 


అక్కడి నిర్మాణాలను తిలకించి అబ్బుర పడుతున్నారు. యాదగిరికి వచ్చే భక్తుల 
సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 

అలాగే, కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు 
మంజూరు చేసుకున్నాం. ఇటీవల నేను స్వయంగా ఆ ఆలయానికి వెళ్ళి 
పరిశీలించి, దేశంలో కెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా దీన్ని 
తీర్చిదిద్దాలని సంకల్పించాను. ఇదే తరహాలో వేములవాడ, ధర్మపురి 
దేవాలయాల అభివృద్ధి కోసం వందకోట్ల చొప్పున కేటాయించుకున్నాం. పనులు 
పురోగతిలో ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయం సైతం 
ఇదేవిధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 

మన రాష్ట్రంలో కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలచిన రామప్ప 
దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. 
ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉంది. నేడు ప్రపంచ 
వ్యాప్తంగా మన రామప్ప పేరు ఖ్యాతి గడించింది. 

సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ 
క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీకి 
వెళ్ళే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహం 
నిర్మించబోతున్నది. అదే విధంగా శబరిమల దర్శనం కోసం వెళ్ళే తెలంగాణ 
భక్తుల కోసం అక్కడ కూడా మరో వసతి గృహం నిర్మిస్తున్నాం. ఈ విషయంలో 
కేరళ ముఖ్యమంత్రితో కూడా నేను స్వయంగా మాట్లాడాను. 

ప్రాచీనకాలం నుంచీ తెలంగాణ ప్రాంతం బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా 
విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జున సాగర్‌ లో తెలంగాణ 
ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది. ఇది జాతీయ, అంతర్జాతీయ 
స్థాయిలో బౌద్దులను, ఇతర పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 


లక్ష కిలోమీటర్ల రహదారులు 


రాష్ట్ర ప్రగతికి సంకేతంగా రహదారులు నిలుస్తున్నాయి. ఉమ్మడి 
ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రోడ్లు గతుకులు పడి, కంకర తేలి ఉండటం వల్ల 
ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. స్వరాష్ట్రంలో రోడ్లు అద్భుతంగా అభివృద్ధి 
చెందాయి. మండల, జిల్లా కేంద్రాలకు డబుల్‌ లేన్‌ రోడ్డు, రాష్ట్ర రాజధానికి 
ఫోర్‌ లేన్‌ రోడ్లు వేసుకున్నాం. జాతీయ రహదారుల నిడివి రెట్టింపైంది. మొత్తం 
గా రాష్ట్రంలోని రహదారుల నెట్‌ వర్క్‌ 1 లక్ష 9 వేల కి.మీ.లకు పెరిగింది. 


ముగింపు 

ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. 
ఉద్యమం నుంచీ ఉజ్వల ప్రగతి దాకా సాగిన జయ పరంపరల జనగాథ. 
నేడునా రాష్టం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధృవతార 
అని ప్రతి తెలంగాణ పౌరుని ఛాతీ ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి 
తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. 

స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికి రెండింటికీ 
సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని అదృష్టాన్ని పాత్రతను నాకు 
ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా, శతధా, సహస్రధా 
కృతజ్ఞుడను. 


పటిష్టంగా శాంతిభద్రతల పరిరక్షణ 
శాంతిభద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ అగ్రగామిగా 
ఉంది. ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 
సమర్ధవంతంగా శాంతిభద్రతలు నిర్వహించాలి. 
శాంతిభద్రతల వల్లనే స్థిరత్వం నెలకొంటుంది. స్థిరత్వం 
ఉన్నచోటే వ్యాపార వాణిజ్యాలు సక్రమంగా సాగుతాయి. 
ఈ రోజు మన రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా 
పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో అంతర్జాతీయ 
ప్రమాణాలతో అమలవుతున్న శాంతిభద్రతల నిర్వహణే 
కారణం. నేడు రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను పటిష్టం 
చేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో తెలంగాణ నార్మోటిక్స్‌ 
కంట్రోల్‌ బ్యూరో, సైబర్‌ సేఫ్టీ బ్యూరో, అంతర్జాతీయ 
స్థాయిలో “కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌” ను ఏర్పాటు 
చేసుకున్నాం. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టం 
చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల సీసీ 
కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే రికార్డు. 


సర్వతోముఖాభివృద్ధి కోసం పరిశ్రమిస్తూనే ఉంటానని 
మాట ఇస్తున్నాను. 

తెలంగాణ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసేందుకు 
అనవరతం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుంది. సర్వ 
జనులు సంక్షేమంతో, సంతోషంతో, సమతా 
మమతలతో సమాన అవకాశాలతో వర్ణిల్లే శ్రేయో 
రాజ్యంగా భారతీయ సమాజాన్ని రూపుదిద్దేందుకు 
తెలంగాణ ప్రభుత్వం త్రికరణశుద్ధితో పురోగ 
మిస్తుంది. యావత్‌ తెలంగాణ ప్రజలకు తెలంగాణ 
రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలను 
మరోమారు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 


“ధర్మస్య విజయోస్తు... అధర్మస్య నాశోస్తు.. 
ప్రాణిషు సద్దావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు..” 


నాకు ప్రాణ సమానమైన తెలంగాణ రాష్టం చేరాల్సిన గమ్యాలు, జై తెలంగాణ.. 
అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి జై భారత్‌.. 
దీవెనలతో నా శరీరంలో సత్తువ ఉన్నంత వరకూ నేను తెలంగాణ అ 
ఏ1 * తెలంగాణ * జూలై 2023 


దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య 
రంగాన్ని మరింత ఉన్నతంగా 
తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, 
తపన కొనసాగుతూనే వుంటుందని 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం 
చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం 
అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన 
రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందనీ, 
కరోనావంటి కష్టకాలంలో రాష్ట్ర 
వైద్యారోగ్యశాఖ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, 
ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు 
గొప్పదని సీఎం కొనియాడారు. ఎంతచేసినా 
వైద్యశాఖకు పలు దిక్కులనుండి విమర్శలు 
వస్తుంటాయని, ఈ విషయాన్ని గమనించి 
ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని 
విసృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని, 
ఆదిశగా ప్రజా సంబంధాల వ్యవస్థను 
మరింతగా మెరుగు పరుచుకుని ప్లానింగ్‌ 
చేసుకోవాలని సీఎం సూచించారు. 


నిమ్స్‌ దశాబ 
లు 
భవనం 


వైద్య సేవలు భేష్‌ : సీఎం కేసీఆర్‌ 


రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో 
భాగంగా జరిగిన వైద్య, ఆరోగ్య దినోత్సవం 
సందర్భంగా ప్రముఖ ప్రభుత్వ దవాఖాన 
నిమ్స్‌ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన 
చేశారు. ఇందులో భాగంగా నిర్మించనున్న 
“దశాబ్ది” వైద్య భవనాల్లో నూతనంగా 2,000 
ఆక్సీజన్‌ పడకలు అందుబాటులోకి 
రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్‌ 
థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో 
ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు 
రకాల వైద్య సేవలు అందనున్నాయి. 


a 


తెలంగాణ . 
32 “భలం జూలై 2023 


న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ ప్రారంభించిన సీఎం: 

గర్భిణీలకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ 
సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. కొందరు మహిళలకు న్యూట్రిషన్‌ 
కిట్లను సీఎం అందచేశారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... ఎంచుకున్న రంగంలో 
ఉన్నతస్థాయికి చేరుకోవాలనే మనిషి తపన ఒకచోట ఆగేదీకాదు, ఒడిసేదీ 
కాదు. నిరంతరం కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే 
పలు రంగాలతో పాటు రాష్ట వైద్యారోగ్య రంగంలో కూడా అద్భుతమైన 
అభివృద్ధిని నమోదుచేసుకున్న నేపథ్యంలో, అత్యద్భుత రీతిలో నిర్మించబోయే 
నిమ్స్‌ దవాఖానా విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం భారతదేశ 
వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భమని సీఎం స్పష్టం చేశారు. 

వైద్య, ఆరోగ్య అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ... 

మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు, 
వైద్య రంగాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, మంత్రి హరీష్‌ రావు చాలా 
వివరంగా చెప్పారు. శతకకారులు చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. 
“గురువుగారిని శిష్యుడు నివాసయోగ్యమైన ప్రాంతం ఏదంటే... 

అప్పిచ్చువాడు, వైద్యుడు, 

ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌ 
చొప్పడిన, యూరనుండుము 
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ” 


సమాజ పురోగమనానికి అప్పిచ్చేవాడు ఉండాలి. వైద్యుడు ఉండాలి అంటూ 
వైద్యుని ప్రాముఖ్యత గురించి శతకకారుడు వివరంగా చెప్పారు. వైద్యానికి, 
మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవ 
జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా తప్పకుండా కొనసాగుతూనే 
ఉంటుంది. 

మంత్రి హరీష్‌ రావు ప్రసంగం ఒక్క మాటలో చెప్పాలంటే.. 2014లో 
వైద్యరంగానికి బడ్జెట్‌ లో నిధుల కేటాయింపు రూ. 2,100 కోట్లు. 2023- 
24 లో కేటాయింపులు రూ. 12,367 కోట్లు. అన్నం ఉడికిందా అని కుండంత 
పిసికి చూడాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టే మనకు తెలంగాణ పురోగమనం 
అర్థం అవుతుంది. వైద్యారోగ్య శాఖ చాలా ప్రాధాన్యత కలిగిన శాఖ. ఏ 


33 


సందర్భంలోనైనా చాలా లైవ్‌గా ఉండాల్సిన శాఖ. 
వైద్యారోగ్య శాఖను చాలా అనూహ్యంగా 
విస్తరిస్తున్నాం. 17 వేల పడకల నుండి 50 వేల 
పడకలకు విస్తరించాం. వందో రెండొందలు ఉన్న 
ఆక్సిజన్‌ బెడ్లను 50 వేలకు పెంచుకున్నాం. 
కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 
టన్నులు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు 
చేసుకున్నాం.” 

“పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే 
వాళ్ళు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం 
ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్‌ సమస్య ఏర్పడితే, 
మళ్ళీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల 
కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం 
తెలియదు. పెరుగుదలలో సమస్య రాకుండా 
ఉండాలంటే ముందస్తుగా చాలా జాగ్రత్తలు 
తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను 
అధిగమించేందుకు పంచబడుతున్నవే న్యూట్రిషన్‌ 
కిట్లు. వీటి పరమార్థం ఇదే. 


* తెలంగాణ * జూలై 2023 


ఈ రోజు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి 
ఉంది? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి? చేపట్టాల్సిన చర్యలు 
ఏంటి? అనే ప్రణాళికల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని నేను 
ఆరోగ్యశాఖ అధికారులను కోరుతున్నాను 

“బెస్ట్‌ ప్లానింగ్‌ ఈజ్‌ హాఫ్‌ సక్సెస్‌” (ఉత్తమ ప్రణాళికతో సగం విజయం 
సాధించినట్లే) అని చెప్పినట్లు, వైద్యారోగ్య రంగం ఇంకెంత గొప్పగా 
ఉండాలి. ఇంకా ఎంతో ముందుకు పోవాలి. ఈ లక్ష్యాలను ఎలా 
సాధించవచ్చో మీరు బాగా ఆలోచించగలరు. డాక్టర్లు గొప్పవారు. మంచి 
మనసున్న వాళ్ళు. నిరుపేదల వైద్యం కోసం వస్తే, బెడ్లు అందుబాటులో 
లేనప్పుడు ఉదారమైన హృదయంతో ఒక అరగంట ఎక్కువ పని చేసైనా 
కిందనే బెడ్డు వేసి వైద్యం అందిస్తారు. అది వాస్తవం. కానీ పత్రికలు, 
జర్నలిస్టులు అవాస్తవాలను ఉస్మానియాలో బెడ్లు లేవు. పేషెంట్లను కింద 
పడుకోబెడుతున్నరు అంటూ వక్రీకరణలు చేస్తారు. వైద్యారోగ్య శాఖ 
అధికారులకు పబ్లిక్‌ రిలేషన్స్‌ (పిఆర్‌) చాలా తక్కువ. మిమ్మల్ని విమర్శించే 
వాళ్ళు తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు. నేను మీతో గంటల తరబడి 
మాట్లాడిన సందర్భాల్లో కలిగిన అనుభవాలు ఇవి. మనం కూడా మానవత్వ 
కోణంలో ఆలోచించాలి. 

ఒకసారి విచిత్రమైన సందర్భం వచ్చింది. ములుగు, భూపాలపల్లి 
ప్రాంతానికి పోస్టింగ్‌ లు ఇచ్చారు. వాళ్ళు జాయిన్‌ కావడం లేదు. కారణ 
మేంటని నేను వాళ్ళను పిలిచి అడిగాను. మేం పోవడానికి సిద్ధమే కానీ 
మా భార్యలు రావడం లేదని చెప్పారు. ఎందుకని అడిగితే అక్కడ ఒక 
సినిమా మాల్‌ లేదు, ఇతరత్రా సౌకర్యాలు లేవని తమ సమస్యలు చెప్పారు. 

ఈ సందర్భంగా వాళ్ళు తాలూకా కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో 
ఉందేలా రూల్స్‌ సడలింపు చేయాలని అప్పుడున్న హెల్త్‌ సెక్రటరీకి 
చెప్పాను. దాంతో పాటు వారికి ఎక్స్‌ట్రా అలవెన్స్‌ కూడా ఇవ్వాలని 
చెప్పాను. 

వైద్యారోగ్య శాఖ మంత్రి మంచి చురుకైన వ్యక్తి కాబట్టి వారికి నేను 
మనవి చేస్తున్నాను. వైద్యశాఖ అందించే సేవలు ప్రజల్లోకి పోయేలా 
పిఆర్‌ను పెంపొందించాలి. ప్రజలతో పెనవేసుకున్న విభాగం కాబట్టి 
వైద్యారోగ్య రంగం పిఆర్‌ బాగా పెరగాలి. వైద్యారోగ్య శాఖ ప్రజల 
బాగుకోసం ఏం చేస్తోందనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలి. 
ప్రయత్నిస్తే ఫలితముంటుంది. 


గతంలో పేద గర్భిణులు ప్రసవానికి ప్రైవేట్‌ 
ఆసుపత్రికి పోయేది. ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్‌ కిట్ల ద్వారా 
వారికి నగదు సాయంతో పాటు, ప్రసవానంతరం ఇచ్చిన 
కిట్లతో నేడు ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. 

గతంలో హాస్పటల్స్‌లో ౩0 శాతం ప్రసవాలు జరిగితే, 
నేడు 70 శాతం ప్రసవాలు హాస్పటల్స్‌ లోనే 
జరుగుతున్నాయి. దానివల్ల మహిళల ఆరోగ్యం 
బాగుంటున్నది. అనవసరమైన అబార్షన్లు, దుర్మార్గపూరిత 
చర్యలు కూడా ఉండటం లేదు. సమాజాన్ని 
కాపాడుకోగలుగుతున్నాం. మాతా మరణాలు, శిశు 
మరణాలు చాలా తగ్గాయి” అని సీఎం చెప్పారు. 

రాష్టంలో గొప్పగా హాస్పటల్స్‌ కట్టుకుంటున్నాం. 
వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడలేనటువంటి సూపర్‌ 
స్పెషాలిటి హాస్పటల్‌ను కడుతున్నాం. ఒకప్పుడు నిమ్స్‌ లో 
900 పడకలుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 1500 
పడకలకు తీసుకునిపోయాం. మరో 2000 పడకలను 
మనం కట్టుకుంటున్నాం. 

హైదరాబాద్‌లో టిమ్స్‌ కింద నాలుగువైపులా నాలుగు 
సూపర్‌ స్పెషాలిటి హాస్పటల్స్‌ కట్టుకుంటున్నాం. 
విదేశాలకు పోకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, 
టెలిమెడిసన్‌ బాగా వినియోగించడం, వీటి సమాహారంగా 
అద్భుతాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రజల 
బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన 
వైద్యాధికారులకు ఉండాలి. క్వెస్ట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ నెవర్‌ 
ఎండ్స్‌ (శ్రేష్టత కోసం పడే తపన నిరంతరమైనది). 
శ్రేష్టత, సంస్కరణల కోసం చేసే పనులకు ముగింపు 
ఉండదు. ఉత్తమోత్తమ సేవలు ప్రజలకు అందించడానికి, 
కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తే కూడా ఎదుర్మోవడానికి 
సిద్ధంగా ఉండాలి. కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య 
శాఖ గొప్పగా పనిచేసింది. 

(ప్రైవేట్‌ హాస్పటల్స్‌ లో కరోనా సోకిన పేషెంట్‌ పరిస్థితి 
విషమిస్తే గాంధీ హాస్పటల్స్‌ కు పంపించే వారు. గాంధీ 
డాక్టర్లు అటువంటి పేషెంట్స్‌ ను కూడా బతికించారు. 
వారి సేవలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 
గొప్పగా సేవలు అందించారు” అని సీఎం ప్రశంసించారు. 

వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి 
కాలంలో మన రాష్ట్రంలోని పరిస్థితులకు అధ్యయనం చేసి, 
అందుకు అనుగుణంగా వైద్యసేవలు అందించేలా వైద్యులు 
ప్రణాళికలు రూపొందించాలి. వైద్యారోగ్య శాఖ మీదున్న 
అపవాదును తొలగించు కొని, రాష్ట్రంలో వైద్యశాఖే నెంబర్‌ 
వన్‌ అని పేరొచ్చేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి 
పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలోవైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు 
హరీశ్‌ రావు, మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. 


94 * తెలంగాణ * జూలై 2023 


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మేధా గ్రూప్‌ ఎం.డి కశ్యప్‌ 
రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి 
శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే కాదు, 
తెలంగాణ బిడ్డలే నేడు దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను 
తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి, దాదాపు 2500 కోట్ల రూపాయల 
పెట్టుబడితో ఫ్యాక్టరీ తొలిదశను పూర్తిచేసి, ఉత్పత్తి కూడా ప్రారంభించడం 
గర్వకారణంగా ఉన్నదని అన్నారు. ఈ ఫ్యాక్టరీ ఇంకా ఇంకా అభివృద్ధి 
చెందాలని ఆకాంక్షించారు. వరంగల్‌ ముద్దుబిడ్డలు కశ్యప్‌ రెడ్డి, (శ్రీనివాస్‌ రెడ్డి 
ఇంతపెద్ద వెంచర్‌ తో వందలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ సంస్థకు 
అనుబంధంగా మలేషియన్‌ కంపెనీతోపాటు మరో నాలుగైదు దేశాల కంపెనీలు 
కూడా విడిభాగాలను తయారు చేస్తున్నాయి. పూర్తి రైల్వే కోచ్‌ ఇక్కదే 
తయారుచేసే నిమిత్తం వీరికి ముంబాయి మోనో రైలు ప్రాజెక్టు రావడం గొప్ప 
విషయమని సీ.ఎం. అన్నారు. హైదరాబాద్‌ లో ఫార్మా పరిశ్రమలు, పౌళ్రీ 
పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయని, జీనోమ్‌ వ్యాలీలో మూడవ 
వంతు వ్యాక్సిన్‌ను మనం ప్రపంచానికి అందిస్తున్నాం. ఎక్కడ ఏది ప్రగతి 
పథంలో గుబాళించాలన్నా ప్రగతి పథంలోకి రావాలన్నా అందుకు తగిన 


మన గడ్డపై కోచ్‌ల తయారీ 


జా. 


వాతావరణం ఉండాలి. అందుకే తెలంగాణ ప్రభుత్వం 
కఠిన నిర్ణయం తీసుకొని, ప్రపంచంలోనే ఎక్కడా 
లేనటువంటి టి.ఎస్‌. ఐపాస్‌ను తెచ్చిందని 
ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో 
బిజినెస్‌ మీటింగ్‌ లలో టి.ఎస్‌. ఐపాస్‌ గొప్ప సింగిల్‌ 
విండోగా ఎదగబోతోందని తాను చెప్పేవాడినని, అది 
నేడు రుజువు అవుతోందని ఆయన చెప్పారు. 15 
రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చి స్పష్టత 
ఇవ్వకపోతే, దరఖాస్తుకు ఆమోదం లభించినట్లేనని 
చెప్పామని, 16వ రోజు నుంచి ఆ దరఖాస్తు 
అమలులోకి వస్తుందని, ఏ అధికారిదగ్గర ఫైల్‌ 
ఆగిపోయినా రోజుకు వెయ్యి రూపాయల చొప్పున 
జరిమానా విధించేలా విధానం రూపొందించామని 
ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పరిశ్రమ ఎదగడానికి 
కావల్సిన సంపూర్ణ సహాయ, సహకారాలు 
అందించడానికి , వసరమైన మద్దతు అందించడానికి 
ప్రభుత్వం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని 
ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో (ట్రెయిన్‌ 
కు ట్రెయిన్‌నే ఇక్కడ తయారుచేసే విధంగా 
ప్రణాళికలు రచిస్తున్నామని, ఇతర దేశాలకు కూడా 
తయారుచేసే విధంగా ఎదుగుతున్నామని ఫ్యాక్టరీ 
యాజమాన్యం వారు చెప్పారని, నిజంగా వారి 
ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నాని ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ అన్నారు. 


95 * తెలంగాణ * జూలై 2023 


సిద్ధిపేటకు 
ఐటీ టవర్‌ 


జై కొట్టిన 17 కంపెనీలు 


f 


సిద్ధిపేట యువతీ, యువకుల 

ఇన్ప్సర్మేషన్‌ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది. 
సొంతగడ్డపైనే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయాలన్న 
స్వప్వం నెరవేరింది. హైదరాబాదు, 
బెంగళూరు వంటి మహా నగరాలకే 
పరిమితమైన సాఫ్ట్‌వేర్‌ కొలువు దరి చేరింది. 
ఉన్న ఊరును, కన్నవాళ్లను వదిలి ఎక్కడికో 
వెళ్లకుండా ఉన్న చోటనే కొలువు చేసుకునే 
అవకాశం దక్కింది. సీఎం కేసీఆర్‌ ఆలోచన, 
ఆర్థిక మంత్రి హరీష్‌ ఆచరణ, 

ఐటీ మంత్రి కేటీఆర్‌ మంజూరీ వెరసి 
కొలువుల భవంతి సిద్ధిపేట ఐటీ టవర్‌ 
తెరచుకుని స్థానికులకే స్థానిక 

ఉద్యోగాలతో యువత చెంతన చేరింది. 


యం.రాము 


ద్లిపేటలో ఐటీ టవర్‌, సాటర్‌ హౌస్‌-కబేళాను మంత్రి హరీశ్‌ 
ఆవశ కలిసి కేటీఆర్‌ (ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని నియోజక 
వర్గాలు సిద్ధిపే పేటలా మారితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని 
చెప్పారు. సిద్ధిపే పట జర, సిద్దిపేట ప్రజలకు ఎంత చేసినా 
తనం కేటీఆర్‌ పేర్కొన్నారు. జేపీఆర్‌ లేనిదే తెలంగా లేదని, 
సిద్ధికే పేట లేనిదే కేసీఆర్‌ లేరని స స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఆయువు పట్టు 
సిద్దిశే పటగా చెబుతూ... తెలంగాణకు జన్మనిచ్చిందే సిద్ధిపేట అని, 
అందుకే కేసీఆర్‌ కు సిద్ధిపేటంటే చెప్పలేనంత ప్రేమ ఉన్నదని 
తెలిపారు. సిద్ధిపే పేట దళితుల అభ్యున్నతి కోసం ఆనాడే దళిత చైతన్య 
జ్యోతిని ప్రారంభించారని, కేసీఆర్‌ సిద్ధికే పట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 
హరిత హారం చేపట్టారని, లోయర్‌ మానేరు ద్యాము నుంచి మంచినీటి 
పైపు లైను వేయించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. 

“స్త సంక్షేమం. అభివృద్ధి కార్యక్రమాలతో యావత్‌ దేశానికే తెలంగాణ 
రోల్‌ మోడల్‌గా నిలవగా.. తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధికి 
సిద్ధిపే పేట దిక్సూచిగా మారింది. మాలాంటి వాళ్లు అనాయప లా 
మంత్రి హరీశ్‌ రావు సిద్ధిపే టను అభివృద్ధి చేస్తున్నారు. తాను సిరిసిల్లా 
పోతుంటే సిద్ధికే పట్టక రాగాలే పం సంగతి బావ. మళ్లీ ఏదో కొత్తది 
కడుతున్నవ్‌” అని అడుగుతాను. నువ్వేమీ చూడకుండా కళ్ళు 
మూసుకుని పొమ్మని అంటుంటాడు. బావ కాబట్టి ఏడిపిస్తుంటా” అని 
రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సరదా 
వ్యాఖ్యలు చేశారు. 

సిద్ధిపేటలో కేసీఆర్‌ వేసిన అభివృద్ధి పునాదిని హరీశ్‌ రావు 
నాలుగింతలు చేశారని ప్రశంసించారు. తెలంగాణ మోడల్‌గా భావించే 
సమగ్ర, సమీకృత, సమ్మిళిత, న ముం ప్రగతిని సిద్ధిపేటలో 
సాధించారని కేటీఆర్‌ చెప్పారు. సిద్ధిపే పేటలో నిర్వహిస్తున్న స్వచ్చబడిని 
స్ఫూర్తిగా తీసుకుని రాష్టంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు 
చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. సిద్ధిపే పేటలో ప్రారంభించిన ఐటీ 
టవర్‌లో ప్రస్తుతం 1500 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పనిచేసేలా 
నిర్మించామని, పోటీ ఎక్కువగా ఉన్నందున రెట్టింపు 
చేస్తామని హామీనిచ్చారు. టీహబ్‌తో పాటు టాస్క్‌ 
స్కిల్‌ సెంటరు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్‌ 
ప్రకటించారు. 


తిట్టిన వాళ్లే ఇవాళ శభాష్‌ అంటున్నారు: 
నాడు తెలంగాణ పోరాటాన్ని అవమానించి 
తిట్టిన వాల్లే ఇవాళ శభాష్‌ తెలంగాణ అని 
పాగుడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య 
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. కేటీఆర్‌ 
లాంటి ఐటీ మినిస్టర్‌ తమ రాష్టంలో ఉండాలని 
ఇతర రాష్ట్రాల యువత కోరుతున్నదని కేటీఆర్‌ పై 
హరీశ్‌ ప్రశంసలు కురిపించారు. ఐటీ రంగంలో 
అత్యధిక వృద్ధి రేటు మన తెలంగాణ రాష్ట్రం 
సాధించిందని, దేశవిదేశాల్లో పర్యటించి ఎన్నో 


* జూలై 2023 


అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు తీసుకువచ్చారని అభినందించారు. 
మంత్రిగా కేటీఆర్‌ ఉండటం వల్ల రాష్ట్రంలో ఐటీ పారిశ్రామిక ప్రగతి 
సాధ్యమైందని ప్రశంసించారు. 


ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలోనూ.. అన్నీ అనుకూలతలు : 


సిద్ధిపేట జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలో 
ఉన్నది. సిద్ధిపేట శివారు నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఐటీ 
టవర్‌ ను ప్రభుత్వం నిర్మించింది. సిద్ధిపేట 'ఐటీ టవర్‌ భవనం మొత్తం ఏరియా 
1,72,645 ఎస్‌ఎఫ్‌టీ, మొదటి అంతస్తు 28,788 ఎస్‌ఎఫ్‌టీ, రెండో ఫ్లోర్‌ 
17,750 ఎస్‌ఎఫ్‌టీ, మూడో ఫ్లోర్‌ 17,750 ఎస్‌ఎఫ్‌టీ, నాలుగో ఫ్లోర్‌ 
16,680 ఎస్‌ఎఫ్‌టీ ఉంటుంది. సీటింగ్‌ కెపాసిటీ రెండో ఫ్లోర్‌లో 256, మూడో 
ఫ్లోర్‌లో 206, నాలుగో ఫ్లోర్‌లో 256 మంది. ఈ ప్రాంతంలో రోడ్‌ కనెక్టివిటీతో 
పాటు పక్కనే పోలీసు కమీషనరేట్‌, జిల్లా కలెక్టరేట్‌ ఉన్నాయి. ఆహ్లాదకరమైన 
వాతావరణంతో పాటు సమీపంలోనే త్రీస్టార్‌ హోటళ్లు, అర్బన్‌ 
ఫారెస్టు పార్కు ఇంజనీరింగ్‌ కళాశాలలు 
ఉన్నాయి. మూడెకరాల సువిశాల స్థలంలో రూ. 63 కోట్లతో జీ+4 
అంతస్తుల్లో ఐటీ టవర్‌ నిర్మించారు. 

“సమర్థ మానవ వనరులు సహా పూర్తి వసతులతో కూడిన ఆఫీ 
స్పేస్‌.. | కార్యాలయం నెలకొల్పే ముందు ఐటీ సంస్థలు య 
అత్యంత కీలక అంశమిది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటుచేసి 
ఆహ్వానం పలుకుతుండడంతో కంపెనీలు మహా నగరాలపై ఆసక్తి 
చూపించేవి. అయితే, ఈ దిశగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ 
కొన్నేళ్లలో ఎంతో వృద్ధి సాధించడం, కంపెనీలు కొలువైన ప్రాంతాల్లో 
మౌలిక వసతులపై అ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ద్వితీయ 
శ్రేణి నగరంగా సిద్ధికే పేటలో ఐటీ విస్తరించేలా పెద్ద సంఖ్యలో 
ఉద్యోగులకు కావాల్సిన ఆఫీస్‌ స్పేస్‌ సైతం న కం తో ఉన్న 
దరిమిలా ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపి ముందుకొచ్చాయి. 


ద్ధి పేట ఐటీ టవరుకు జై కొట్టిన 17 కంపెనీలు 


కలు రాష్ట్రంలో సిద్ధిపే ఎట ఇప్పుడో హాట్‌ డెస్టినేషన్‌. (ప్రముఖ 
ఐటీ సంస్థలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఓఎస్‌ఐ డిజిటల్‌, ఫిక్సీటీ టెక్నాలజీస్‌, 
అమిడాయ్‌ ఎడ్యుటెక్‌, య టెక్నాలజీస్‌, జోలాన్‌ టెక్‌, విజన్‌ 
ఇన్ఫో టెక్‌, ర్యాంక్‌ ఐటీ సరీ సెస్‌, కామ్‌సీ సిఎక్స్‌ ఐటీ, ఎంఎస్‌పీఆర్‌, 
అమృత సిస్టమ్‌, కోర్‌ కార్వన్‌ ఏక్స్‌ సొల్యుషన్స్‌, ఫోనిక్స్‌ గ్లోబల్‌, 
పీపుల్‌ (ఫేం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌, ఇంటోన్‌ నెట్‌వర్క్‌ బీసీడీసీ 
క్లౌడ్‌ సెంటర్స్‌, ఇన్నోసోల్‌, గ్లోబస్‌ ఇన్ఫర్మేషన్‌ ఇండియా, సీజే 
సాఫ్ట్‌వేర్‌ సొల్యుషన్స్‌ సంస్థలన్నీ సిద్ధిపేట ఐటీ టవరులో నెలకొన్నాయి. మంత్రి 
హరీశ్‌ రావు చొరవతో వ అక పాజిటివ్‌ ఫ్యాక్టర్స్‌ ఇప్పుడు సిద్ధి పేటను 
ఐటీలో హై రేంజ్‌కు తీసుకెళ్తున్నాయి. ఈ మేరకు కంపెనీ అవసరాలకు 
అనుగుణంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ 
ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్డ్‌ - టాస్క్‌ ఏర్పాట్లు చేసింది. 45 రోజులకు ఒక బ్యాచ్‌ 
లెక్కన ప్రతీ బ్యాచ్‌ లో 150 మందికి శిక్షణ తరగతులు ప్రారంభించింది. 


టాలెంటెడ్‌ పూల్‌ 

ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాల, పీజీ 
కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఇలా 
ఎడ్యుకేషన్‌ హబ్‌ గా టాలెంటెడ్‌ పూల్‌కి సిద్ధిపే పేటలో 
కొదువ లేదు. సుస్థిర ప్రభుత్వం, పర్ఫెక్ట్‌ అ అండ్‌ 
ఆర్డర్‌, సమ శీతోష్ట వాతావరణం, ఇతర 


ఆటంకాలకు తావులేని ఉద్యమ గడ్డలో వేలాది 
మందికి ఉద్యోగ ఉపాధి లభిస్తున్నది. ఈ ఐటీ టవర్‌ 
నిర్మాణంతో జిల్లా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 
దాదాపు 2 వేల ఉద్యోగాలు లభించే అవకాశం 
లభిస్తున్నది. సిద్ధిపేట ఐటీ టవరు ద్వారా 17 
కంపెనీలు భాగస్వామ్యమై మెగా జాబ్‌ మేళా జరిపి 
మొదటి విడతలో 750 మంది ఐటీ ఉద్యోగులను 


ఎంపిక చేసుకున్నది. తమ ప్రాంత బిడ్డలు తమ కండ్ల 
ముందే ఐటీ కొలువు చేస్తున్న దరిమిలా యువత 
తల్లిదండ్రులలో హర్షాతిరేకాలు వ్యక్త మయ్యాయి. 
మా కొడుక్కి కొలువొచ్చిందట. కానీ బెంగళూరు, 
హైదరాబాదుకు పని చేయాల్సిందని మమ్మల్ని ఇడిచి 
పోతాడట. మొన్నటిదాక ఆ తల్లిదండ్రులు చెప్పే 
మాట. కానీ, ఇకపై ఆ సమాధానం.. మావోడికి 


“సిద్ధిపేట ఐఐటీ సిటీ”లోనే _జాబొచ్చిందని 
మారనున్నది. అ 
97 * తెలంగాణ * జూలై 2023 


రాష్ట్రానికి ఐదు 'గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు 


యాపిల్‌ అవార్డుల పేరుతో 2016 నుంచి ప్రతి ఏటా ప్రముఖ సంస్థలు, 
కౌన్సిళ్లు, కమ్యూనిటీలను గుర్తిస్తూ వాటికి గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అవార్డులను ప్రదానం చేస్తున్నది 
ఈ సంస్థ. లండన్‌లో 1994లో ఏర్పాటైన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ ఎటువంటి లాభాపేక్షలేని 
ఒక స్వతంత్ర సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత కార్యక్రమాలను ఇతోధికంగా 
పోత్సహించడంతోపాటు, ఇటువంటి విధానాలను పాటిస్తున్న వాటికి సరైన గుర్తింపును 
ఇస్తుంది. యావత్‌ భారతదేశంలో, ఐదు విభాగాల్లోనూ ఒక్క తెలంగాణ రాష్టానికే ఈ 
అవార్డులు రావడం వల్ల తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమయ్యింది. తెలంగాణ ప్రభుత్వం 
సాధించిన విజయాల ఆధారంగా, ప్రపంచ గుర్తింపు, ప్రాజెక్టులు, విధానాలను అధ్యయనం 
చేసి ఈ అవార్డులను అందించారని ఆర్వింద్‌కుమార్‌ తెలిపారు. గతంలో హైదరాబాద్‌కు 
దక్కిన వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డ్‌ (2022), ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌ అవార్డ్‌ (2021), లివింగ్‌ 
అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డ్‌ - స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌ (2021) అవార్డులతో 


ERNA 


=ENAP! 


న 


38 * తెలంగాణ * జూలై 2023 


ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 వేర్వేరు విభాగాల్లో 
5 అవార్డులను అందుకొన్నామని, అత్యధిక అవార్డులు తెలంగాణకే దక్నాయని 
వివరించారు. 


అవార్డులు ఇచ్చి గుర్తించిన మన రాష్ట్రంలోని నిర్మాణాలు 


1. వన. మార్కెట్‌ (హెరిటేజ్‌ విభాగంలో - అద్భుతమైన పునరుద్ధరణ, 
పునర్వినియోగం కోసం) 

2. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి (వంతెనల శ్రేణిలో - ప్రత్యేక డిజైన్‌ కోసం) 
8. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం (కార్యస్థల 
భవనాల విభాగంలో - -సౌందర్యపరంగా రూపొందించిన కార్యాలయం) 

4. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ప్రత్యేకమైన ఆఫీస్‌ కేటగిరీలో) 
5. యాదాద్రి ఆలయం (అద్భుతమైన మతపరమైన నిర్మాణాల 
విభాగంలో) 


మోజంజాహీ మార్కెట్‌ హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా 
నిలుస్తోంది. హెరిటేజ్‌ విభాగంలో- అద్భుతమైన పునరుద్ధరణ, 
పునర్వినియోగం కింద ప్రతిష్టాత్మక గ్రీన్‌ యాపిల్‌ అవార్డును తన 
వశం చేసుకున్నది. ఈ మార్కెట్‌ కు దాదాపు 8 దశాబ్దాలకు పైబడిన 
చరిత్ర వుంది. 1933-35 మధ్య కాలంలో ఈ మార్కెట్‌ నిర్మాణం, 
ఆఖరు నిజాం రెండో కొడుకైన ప్రిన్స్‌ మోజంజా బహదూర్‌ ఆధ్వర్యంలో 
జరిగింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో వెలసిన మాల్స్‌ తరహాలో 
అప్పట్లోనే అన్ని సరుకులు ఒకే దగ్గర దొరికేలాగ 1.77 ఎకరాల 
విస్తీర్ణంలో త్రికోణాకృతిలో గ్రానైట్‌ రాళ్లు, ఇనుప దూలాల కూర్చుతో 
120 దుకాణాలతో పటిష్టమైన రాతి కా దీన్ని నిర్మించారు. 
సుమారు 85 ఏండ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన ఈ మార్కెట్‌ 
శిథిలావస్థకు చేరుకోవడంతో రాష్ట ప్రభుత్వం రూ. 15 కోట్లతో 
ఆధునికీకరించింది. ఈ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన 100 అడుగుల 
జాతీయ జెండా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

పదమూడవ శతాబ్దం నాటి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి 
ఆలయ పునర్నిర్మాణం ఒక అద్భుతం. పంచనారసింహ స్వామి 
విగ్రహానికి ఎటువంటి విఘాతం వాటిల్లకుండా ఆలయాన్ని 
అత్యద్భుతంగా పునర్నిర్మించారు. ప్రధానాలయంలోకి సహజసిద్ధంగా గాలి, 
వెలుతురు వచ్చేలా ఆలయ పరిసరాల్లో 40 శాతం పచ్చదనంతో నిండివుండే 
విధంగా ఆలయాన్ని తీర్చిదిద్ది, విద్యుత్తు వినియోగాన్ని గణనీయంగా 
తగ్గించగలిగారు. మూల విరాట్టుని ముట్టుకోకుండా యావత్తు ఆలయాన్ని 
కృష్ణశిలతో నిర్మించడం, కొండ చుట్టూ పచ్చదనం, విద్యుత్తు వినియోగం, 
ప్రసాదాల తయారీలపై ఆలయానికి ఇప్పటికే ఇండియన్‌ గ్రీన్‌ బిల్లింగ్‌ కౌన్సిల్‌ 
(ఐటీబీసీ) అవార్డు లభించింది. ఇప్పుడు అద్భుతమైన మతపరమైన నిర్మాణాల 
విభాగంలో ప్రతిష్టాత్మక గ్రీన్‌ యాపిల్‌ అవార్డును కూడా దక్కించుకున్నది. 

ఇండియన్‌ గ్రీన్‌ బిల్లింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ ) నుంచి గోల్డెన్‌ సర్టిఫికెట్‌ 
పొందిన ఏకైక సచివాలయం తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇప్పుడు కార్యస్థల 
భవనాల  విభాగంలో-సౌందర్యపరంగా రూపొందించిన కార్యాలయం 
విభాగంలో, (ప్రతిష్టాత్మక గ్రీన్‌ యాపిల్‌ అవార్డును కూడా దక్కించుకున్నది. 
28 ఎకరాల విశాలమైన స్థలంలో 265 అడుగుల ఎత్తుతో, 7,79,982 
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సచివాలయ భవనాన్ని నిర్మించారు. 


39 


దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత ఎత్తైన సచివాలయ 
భవనం లేదు. ఈ సచివాలయ నిర్మాణంలో 
కాకతీయుల శైలి కనువిందు చేస్తుంది. వనపర్తి 
సంస్థానపు రాజప్రసాదాల్లోని శైలి, గోపురాలు, 
నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, 
గుజరాత్‌ సారంగాపూర్‌లోని హనుమాన్‌ దేవాలయ 


శైలి ఈ సచివాలయ ఆకృతికి ప్రేరణ. ఆకర్షణీయం 


గా కనిపించే బయటివైపు తాపడాలన్నింటినీ ఎర్ర 
ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి 
బురుజును రాజస్థాన్‌లోని ధోల్పూర్‌ నుంచి తెచ్చిన 
ఇసుకరాతితోనూ నిర్మించారు. 


ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి సెంటర్‌ 
అట్రాక్షన్‌గా నిలుస్తున్న సరికొత్త నిర్మాణం దుర్గం 
చెరువు కేబుల్‌ బ్రిడ్జి. వంతెనల శ్రేణిలో - ప్రత్యేక డిజైన్‌ 
కోసం ప్రతిష్టాత్మక (గ్రీన్‌ యాపిల్‌ అవార్డును 
అందుకున్నది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45ను 
మాదాపూర్‌తో కలుపుతూ 760 మీటర్ల పొడవు గల 
ఈ తీగల వంతెనను రూ.184 కోట్లతో నిర్మించారు. 
జర్మన్‌ టెక్నాలజీతో 8 దేశాల ఇంజినీర్లు 22 నెలల 
పాటు శ్రమించి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో 
పైలాన్‌కు 26 దృఢమైన ఐరన్‌ కేబుళ్లు వాడారు. కేబుల్‌ 
టెక్నాలజీతో దేశంలో నిర్మితమైన తొలి బ్రిడ్జి అది. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర నిఘా 
వుండాలనే ఒక బృహత్‌ సంకల్పంతో నిర్మించిన 
బహుళ అంతస్తుల భవనమే, కమాండ్‌ కంట్రోల్‌ 


* తెలంగాణ * జూలై 2023 


తెలంగాణకు గర్వకారణం: కవిం 

తెలంగాణలో రాష్ట ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన 5 నిర్మాణాలు 
అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర 
రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డా. బి.ఆర్‌. అంబేద్మర్‌ తెలంగాణ 
సచివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్‌ కమాండ్‌ 
కంట్రోల్‌ భవనం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, మొజం జాహీ మార్మెట్‌లు 
“ఇంటర్నేషనల్‌ బ్యూటీఫుల్‌ బిల్లింగ్స్‌ (గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను అందుకోవడం గొప్ప 
విషయమని సీఎం అన్నారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్‌ 
కు చెందిన ప్రతిష్టాత్మక “గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ ఈ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు 
గర్వకారణమని సీఎం అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ (గ్రీన్‌ అవార్డులను 
దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతి 
ఇనుమడించిందని సీఎం తెలిపారు.నూతన తెలంగాణ రాష్టంలో (ప్రజల ఆకాంక్షలకు 
అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా రాజీపడకుండా 
అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా 
తెలంగాణలో నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతున్నదని సీఎం స్పష్టం 
చేశారు. అందుకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు. సకల జనుల సంక్షేమం అభివృద్ధి 
లక్ష్యంగా రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ 
ఆచరిస్తున్న ప్రగతి దారులను దేశం అనుసరిస్తున్నదన్నారు. ఇప్పటికే పలు జాతీయ, 
అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ 
సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఇందుకు కృషి చేసిన ఆయా శాఖల 
మంత్రులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని సీఎం అభినందించారు. 


* తెలంగాణ 


40 


సెంటర్‌. ఈ భవనానికి ప్రత్యేకమైన ఆఫీస్‌ 
కేటగిరీలో భాగంగా గ్రీన్‌ యాపిల్‌ అవార్డు 
లభించింది. అత్యాధునిక టెక్నాలజీతో 
అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్‌ అండ్‌ 
కంట్రోల్‌ సెంటర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ 
కమిషనరేట్‌ ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం 
జరిగింది. ట్విన్‌ టవర్స్‌లో ఒకటి పూర్తిగా 
టెక్నాలజీకి సంబంధించినది కాగా, మరోటి 
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ 
భవనం. ఈ రెండు టవర్స్‌ మధ్య సుమారు 
40 వేల చదరపు అడుగులతో అత్యాధునిక 
టెక్నాలజీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 
ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే అన్ని భ్లీళ్చీ 
కెమెరాల దృశ్యాలను నిరంతరం వీక్షించే 
ఏర్పాటు ఇక్కడ ఉన్నది. 

ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్లింగ్‌ గీన్‌ 
యాపిల్‌ అవార్డుల కోసం సాధారణ నివాస 
భవనాల నుంచి రాజులు కట్టించిన కోటల 
వరకు, మతపరమైన స్మారక కట్టడాలు, 
వారసత్వ నిర్మాణాలు, మ్యూజియంలు, 
వంతెనలు లాంటి మరెన్నో నిర్మాణాలను 
నిశిత పరిశీలన చేసి (గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ 
వాళ్ళు అవార్డులను యిస్తారు. ఈ అవార్డుల 
కొరకు ఎంపిక చేసే నిర్మాణాలకు, నిర్ధారిత 
ప్రమాణాలతోపాటు విశాలమైన, సానుకూల, 
ఆకర్షణీయ దృశ్య ప్రభావం తదితర 
అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 
లండన్‌లోని బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ 
అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌(బీఏఎఫ్‌టీఏ), నేషనల్‌ 
మ్యూజియం ఆఫ్‌ ఖతార్‌, మలేషియా 
క్వాంటన్‌లోని జలన్‌మహాకోట్‌లకు ఇంతకు 
ముందు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు 
దక్కాయి. 


మంత్రి కేటీఆర్‌ అభినందనలు 


మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, 
గ్రీన్‌ యాపిల్‌ అవార్డు అందుకున్న 
మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక 
ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను 
అభినందించారు. ఈ గుర్తింపు సుస్థిర 
పట్టణాభివృద్ధి, నిర్మాణ నైపుణ్యం పట్ల 
తెలంగాణ అంకితభావానికి నిదర్శనమని 
పేర్కొన్నారు. 


* జూలై 2023 


- శీలం శ్రీనివాసరావు 


ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ 
చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి 
కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం 
చేసుకుంది. 


గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం, జల సంరక్షణ, ఆరోగ్య పంచాయతీ, 
పచ్చదనం పరిశుభ్రత, హరితహారంలో (గ్రామాల్లో పచ్చదనాన్ని 
పెంపొందించేందుకు చేపట్టిన చర్యలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, 
సాంఘిక భద్రత, డిజిటలైజేషన్‌, మహిళా సాధికారత, స్వచ్చ భారత్‌ వంటి 9 
కార్యక్రమాలు జిల్లాలో నిర్విఘ్నంగా నిర్వహిస్తూ పలు ఆవార్డులు సాధిస్తున్నారు. 
తాజాగా జల సంరక్షణకు చేపట్టిన చర్యల ఫలితంగా జాతీయ స్థాయిలో ప్రథమ 
స్థానంలో నిలవడం జిల్లాకు గర్వకారణం. జల సంరక్షణకు జిల్లాలో చేపడుతున్న 
కార్యక్రమాలు దేశ స్థాయి లో ఆదర్శమవుతున్నాయి. అడుగంటి పోతున్న 
భూగర్భ జలాలు పరిరక్షణకు చేసిన చర్యలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసేందుకు 
కేంద్ర బృందం 2023 ఫిబ్రవరిలో జిల్లాలో పర్యటీంచింది. ఈ క్రమంలోనే 
జగన్నాధపురం గ్రామ పంచాయతిలో చేపట్టిన చర్యలు అధికారుల బృందం 
పరిశీలించింది. 

జల సంరక్షణకు ఉపాధిహామీ పథకంలో చెరువులు, పెద్ద, చిన్న 
ఊటకుంటలు, చెక్‌ డ్యామ్‌లు వంటి 62 పూడికతీత పనులు చేశారు. 2020- 
21, 2021-22 సంవత్సరాలలో చేపట్టిన పనులతో 79, 618 క్యూబిక్‌ మీటర్ల 
నీటి నిల్వ సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు. మిషన్‌ కాకతీయలో 16 
చెరువులను, వాటర్‌షెడ్‌లో 2 ఊట కుంటలను, మిషన్‌ అమృత్‌ సరోవర్‌ లో 
ఒక నీటి ఊటకుంట పునరుద్ధరించడం జరిగింది. జగన్నాధపురం (గ్రామ 
పంచాయితీలో ఆగస్టు 2022 వరకు 402 ఎకరాలలో హార్టికల్చర్‌, ఆయిల్‌ 
పామ్‌ ప్లాంటేషన్‌ పనులను చేపట్టడం జరిగింది. 2020-21 నుండి ఆగస్టు 
2022 వరకు 285 ఎకరాలను "మైక్రో ఇరిగేషన్‌ పద్దతిలో సాగు చేయడం 
జరుగుతోంది. 

ఈ [గ్రామంలో చేపట్టిన వివిధ నీటి సంరక్షణ పనుల ద్వారా 27.63 లక్షల 


41 


* తెలంగాణ 


క్యూ. మీ. నీటి సామర్ధ్యాన్ని కల్పించడం జరిగింది. 
2020 సంవత్సరములో 2558 ఎకరాలుగా వున్న 
సాగునీటి సౌకర్యం, 2022నాటికి 5356 ఎకరాలకు 
పెరిగింది. జల సంరక్షణకు చేపట్టిన చర్యల వల్ల 
భద్రాద్రి జిల్లా కీర్తిని జాతీయ స్థాయికి చేర్చారని జిల్లా 
కలెక్టర్‌ అనుదీప్‌ జగన్నాధపురం సర్పంచ్‌ గడ్డం 
భవాని, కార్యదర్శి ఇబ్రహీంలను అభినందించారు. 
కలెక్టర్‌ తన ఛాంబర్‌లో వారిని శాలువా కప్పి 
అభినందించారు. 


పురస్కారాల ప్రధానం 

ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ జాతీయ జల 
పురస్మారాలను ప్రధానం చేశారు. దేశంలో ఉత్తమ 
గామ పంచాయితీగా ప్రథమ బహుమతి పొందిన 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలోని 
జగన్నాధపురం [గ్రామం తరఫున సర్పంచి గడ్డం 
భవాని, కార్యదర్శి ఇబ్రహీంలు ఉపరాష్ట్రపతి 
చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. 


ఆదిలాబాద్‌కు తృతీయ బహుమతి 


ఉత్తమ జిల్లా విభాగంలో మూడో బహుమతి 
గెలుచుకున్న ఆదిలాబాద్‌ జిల్లా తరఫున జిల్లా కలెక్టర్‌ 
రాహుల్‌ రాజ్‌ పురస్కారం అందుకున్నారు. 


ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు మండలాలలో చేపట్టిన 
జల సంరక్షణ పనులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ 
శాఖకు చెందిన అధికారులు స్వయంగా పరిశీలించి 
సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 116 అంశాలను 
పరిశీలించిన తర్వాత అంశాల వారీగా ఇచ్చిన 
మార్ముల ఆధారంగా ఈ బహుమతి లభించింది. 


* జూలై 2023 


తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు రాష్టమంతటా ఘనంగా జరిగాయి. అన్ని జిల్లా 
కేంద్రాలలో ఆయా జిల్లాల మంత్రులు ఏరోజు జరిగే కార్యక్రమాన్ని ఆరోజు ప్రారంభించి కార్యక్రమాలను 
విజయవంతం చేశారు. మొదటిరోజు జూన్‌ 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 
సచివాలయంలో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. 


రైతు దినోత్సవం 


మొదట గన్‌పార్ములోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద 
నివాళులు అర్పించిన సీఎం అనంతరం సచివాలయానికి చేరుకుని 
అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్‌ వందనం 
స్వీకరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. 

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ 
భవనాలను, చారిత్రక కట్టడాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో 
అలంకరించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే 
విధంగా హోర్టింగులు. ఏర్పాటు చేశారు. దేవాలయాలను 
అలంకరించారు. తెలంగాణ మొత్తాన్ని పండగ వాతావరణంలో 
తీర్చిదిద్దారు. ఆయా జిల్లాలలో మంత్రులు వారి వారి జిల్లాల్లో జరిగిన 
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దశాబ్ది ఉత్సవాల ప్రారంభం రోజు 
ఏర్పాటు చేసిన సభల్లో ప్రజలకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 
నిర్మాణం, 24 గంటల విద్యుత్‌ సరఫరా, రైతులకు ఉచిత విద్యుత్‌, 
పల్లె ప్రగతి, పట్టణ (ప్రగతి, వృద్దులు, వికలాంగులు, వితంతువులకు 
పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మీ తదితర 
పథకాల గురించి ప్రజలకు తెలియపరిచారు. ఈ తొమ్మిది 
సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 
నాయకత్వంలో వీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీసుకున్న 
అనేక కార్యక్రమాలను మంత్రులు ప్రజలకు వివరించారు. 


42 


* తెలంగాణ 


దశాబ్ది ఉత్సవాలలో రెండవ రోజు రాష్టమంతటా రైతు 
దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి (గ్రామంలోను రైతు వేదికల 
వద్ద గ్రామ రైతులంతా సమావేశమై రాష్టం వ్యవసాయ 
రంగంలో సాధించిన విజయాలను నెమరు వేసుకున్నారు. 
వ్యవసాయశాఖ అధికారులు ఆయా సమావేశాలకు హాజరై 
పెరిగిన పంట దిగుబడి, కల్లాల దగ్గరే ధాన్యం కొనుగోలు, 
భూగర్భజలాల పెంపు తదితర విషయాలను చర్చించారు. 
రైతుబంధు, రైతుబీమా రైతులకు ఎంతగా ఉపయోగపడు 
తున్నాయో తెలియ పరిచారు. అనంతరం రైతులంతా కలిసి 
సామూహిక భోజనాలు చేశారు. ఆయా జిల్లాలలోని మంత్రులు 
పలు కార్యక్రమాలలో పాల్గొని రైతులకు తమ ప్రభుత్వం 
చేస్తున్న సహాయ, సహాకారాలను, రైతుల సంక్షేమానికై ప్రవేశ 
పెట్టిన పథకాలను తెలియపరిచారు. ఎడ్లబండ్ల ఊరేగింపులు, 
సహపంక్తి భోజనాలు రైతుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. 
ఆయా జిల్లాల్లో మంత్రులు రైతులతో కలిసి ఎండ్ల బండ్ల 
ఊరేగింపుల్లో పాల్గొన్నారు. వారితో సహపంక్తి భోజనాలు 
చేశారు. పలువురు మంత్రులు రైతులకు భోజనాలు వడ్డించారు. 


* జూలై 2023 


సురక్ష దినోత్సవం 


మూడవ రోజు సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్‌ 
శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలతో ఫ్రెండ్లీ 
పోలీసింగ్‌గా ఎలా వ్యవహరిస్తున్నది, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల 
కృషి, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపుచేయడం, నేరస్తులను 
పట్టుకోవడం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు, నేరాల నియంత్రణకు 
తీసుకుంటున్న చర్యలు ప్రజలకు వివరించారు. మహిళ భద్రతకు ప్రభుత్వం 
ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ ఇతర చర్యలను పోలీస్‌ అధికారులు ప్రజలకు 
వివరించారు. జిల్లాల్లో ఎస్పీలతో కలిసి మంత్రులు ర్యాలీలను ప్రారంభించారు. 
హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మహిళా సురక్ష సంబరాల్లో హోం 
మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత, మహిళా 
కమిషన్‌ ఛైర్మన్‌ సునీత లక్ష్మారెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్‌, 
హీరో నాని తదితరులు పాల్గొన్నారు. 


విద్యుత్తు విజయోత్సవం 

నాల్గవ రోజు విద్యుత్తు విజయోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ 
స్థాయిలో రైతులు, విద్యుత్‌ వినియోగదారులు, విద్యుత్‌ అధికారులు, ప్రజా 
ప్రతినిధులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ రంగంలో సాధించిన 
విప్లవాత్మక మార్పులను ప్రజలకు వివరించారు. విద్యుత్‌ కోతల దశ నుంచి 
24 గంటల విద్యుత్‌ సరఫరా వరకు ఎలా చేరుకోగలిగాము, ఇందులో 
ప్రభుత్వం ఎంతగా కృషి చేసింది తదితర విషయాలను అధికారులు, (ప్రజా 
ప్రతినిధులు ప్రజలకు వివరించారు. తెలంగాణ ఇస్తే విద్యుత్‌ రాక 
అంధకారమవుతుందన్న వారి మాటలను వమ్ము చేస్తూ విద్యుత్‌ కాంతులతో 
ధగధగా మెరిసిపోయే తెలంగాణ ఆవిర్భావం జరిగిందని మంత్రులు, 
అధికారులు ఆయా సమావేశాల్లో ప్రజలకు వివరించారు. 


43 


పారిశ్రామిక ప్రగతి దినోత్సవం 
అయిదవ రోజు పారిశ్రామిక ప్రగతి 
దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 
అన్ని జిల్లాల్లో కూడా పారిశ్రామికవాడలు, ఐటీ 
కారిడార్‌లలో సభలు నిర్వహించి ఈ తొమ్మిది 
సంవత్సరాలలో రాష్టం సాధించిన పారిశ్రామిక 
(ప్రగతిని మం|(తులు, అధికారులు వివరించారు. 
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి బహుళ 
జాతి సంస్థలు పోటీ పడుతున్న విధానాన్ని 
వివరించారు. ఐటీ, పారిశ్రామిక ప్రగతిలో 
రాష్టం దేశంలోనే గుర్తింపు తెచ్చుకుందని 
మంత్రులు ప్రజలకు వివరించారు. 
పారిశ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని 
పరిశ్రమలమంత్రి కేటీఆర్‌ ఒకేరోజు దండుమ 
ల్మాపూర్‌ పారిశ్రామికవాడలో 51 పరిశ్రమల 
ను ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఈ 
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికాలో 
లేని పారిశ్రామిక విధానం మన సొంతమని 
తెలిపారు. మన పారిశ్రామిక విధానం, 
రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సిన మౌలిక 
వసతుల కల్పన, నిరంతర విద్యుత్‌ సరఫర 
తదితర విషయాలు బహుళజాతి సంస్థలను 
ఇక్కడకు రప్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. 


సాగునీటి దినోత్సవం 


ఆరవరోజు సాగునీటి దినోత్సవం సందర్భంగా 
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సభలు, 
సమావేశాలు నిర్వహించారు. ఆయా 
నియోజకవర్గాలకు సంబంధించిన మంత్రులు, 
ఎమ్మెల్యేలు ఈ సభల్లో పాల్గొని సాగునీటిరంగంలో 
సాధించిన విశేష ప్రగతిని వివరించారు. 
హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నీటిపారుదలశాఖ 
ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి 
సాగునీటిరంగంలో తెలంగాణ సాధించిన 
విజయాలను వివరించారు. 


* తెలంగాణ * జూలై 2023 


చెరువుల పండుగ 
ఏడవ రోజు రాష్ట్రమంతటా ఊరూరా చెరువుల 
పండుగలను నిర్వహించారు. డప్పులు, బోనాలు, 


బతుకమ్మలతో ప్రజలు ఊరేగింపుగా చెరువుల వద్దకు 
చేరుకున్నారు. చెరువుకట్టల పైనే పాటలు, సాంస్కృతిక 
కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలంతా కలిసి చెరువు 
కట్టలపైనే సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమాలలో 
ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని 
ప్రజలను ఉత్సాహపరిచారు. 


సంక్షేమ సంబరాలు 


ఎనిమిదవ రోజు (ప్రజలు సంక్షేమ సంబరాలు 
జరుపుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆసరా పింఛన్లు, 
కల్యాణలక్ష్మీ లబ్బిపొందిన వారిని సమావేశపరిచి ప్రభుత్వ 
సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్బిని వివరించారు. 
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే 
రాష్ట్రంలోను అమలు కావడం లేదనే విషయాన్ని ప్రజలకు 
మంత్రులు, ఎమ్మెల్యేలు తెలియపరిచారు. 


ణో అ 


సంకైమ నంబురాలటు 


44 


సుపరిపాలన దినోత్సవం 
తొమ్మిదవ రోజు 

రాష్ట్రమంతటా సుపరిపాలన 
దినోత్సవం జరిగింది. జిల్లా 
కేంద్రాల్లో సభలు, 
సమావేశాలు ఏర్పాటు చేసి 
ప్రభుత్వం చేపట్టిన 
పరిపాలనా సంస్మరణలను 
వివరించారు. పది జిల్లాలను 


83 జిల్లాలుగా చేసి పరిపాలనను ప్రజలకు చేరువచేసినట్లు 
ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వివరించారు. 
ధరణిలాంటి సంస్కరణ తెచ్చి రెవిన్యూశాఖలో అవినీతికి 
తావులేకుండా చేసిన వైనాన్ని వివరించారు. 


LR | 
సాహిత్య దినోత్సవం 
పదవరోజు సాహిత్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ 
పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్య 
వైభవాన్ని కవులు, కళాకారులు చాటిచెప్పారు. కవులు, 
కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు... జిల్లా కేంద్రాల్లో, 
నియోజకవర్గ కేంద్రాల్లో ఉరూ, తెలుగు భాషల్లో రచన, పద్యం, 
కవిత్వంలో కవి సమ్మేళనాలు నిర్వహించారు. రవీంద్రభారతిలో 
రాష్ట్రస్థాయిలో కవి సమ్మేళనం నిర్వహించారు. 150 మంది 
కవులు పాల్గొన్నారు... ఇందులో ఉత్తమ కవితలకు మొదటి 
బహుమతి కింద లక్ష 116 రూపాయలు, రెండో బహుమతి 
కింద రూ. 75,116లు, మూడో బహుమతి కింద రూ. 
60,116లు, నాలుగో బహుమతి కింద రూ. 50,116లు, 
అయిదవ బహుమతి కింద రూ. 30,116లు నగదు 
బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు 
మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొన్నారు... భారత జాగ్భతి 
ప్రచురించిన తెలంగాణ చరిత్రకు సంబంధించిన అయిదు 
సంపుటాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ 
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, సంపాదకులు వేముగంటి 
మురళీకృష్ణతదితరులు పాల్గొన్నారు. 


* తెలంగాణ * జూలై 2023 


తెలంగాణ రన్‌ 


పదకొండవ రోజు పోలీసుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్‌ 
నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ 
కార్పోరేషన్లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ రన్‌ జరిగింది. యువకులు 
ఎంతో ఉత్సాహంగా ఈ రన్‌లో పాల్గొన్నారు. పోలీసు 
ఉన్నతాధికారులు డీజీపీ స్థాయి నుంచి ఎస్‌ఐ సాయి వరకు అందరూ 
ఈ రన్‌ నిర్వహణకు ఎంతో (శ్రద్ధ వహించి వీటిని విజయవంతం 


చేశారు. రాజధాని కేంద్రమైన హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో 
నిర్వహించిన 5కే రన్‌కు విశేష స్పందన లభించింది. యువకులు 
ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రన్‌ను హోంమంత్రి మహమూద్‌ 
అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ 
విజయలక్ష్మి, బీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ 
తదితరులు పాల్గొన్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, 
ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని 
నింపారు. 


మహిళా సంక్షేమ దినోత్సవం 

పన్నెండవ రోజు మహిళా సంక్షేమ దినోత్సవాన్ని - 
రాష్టమంతటా ఘనంగా నిర్వహించారు. ఆయా శా | 
జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో మంట్రులు, కలెక్టర్లు, Na. బాలే కీ 
అధికారులు, (ప్రజా ప్రతినిధులు పాల్గొని మహిళలకు ఆ 0 
ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను 
వివరించారు. ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణ 
దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. వివిధ 
రంగాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులు, ఉద్యోగినులు, మహిళలకు 
బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాచకొండ 
కమిషనరేట్‌ పరిధిలో మహిళలకోసం సైబర్‌కైం హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సరూర్‌నగర్‌ 
స్టేడియంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో 
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్తీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, 
హోంమంత్రి మహమూద్‌ అలీ, పాడిపరిశ్రమశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, 
రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డి, పలువురు మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ 
అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి 
ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ఆడబిడ్డలు సంబరంగా 
బతుకుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రీషన్‌ కిట్‌, 
ఆరోగ్యలక్ష్మీ ఇలా ఎన్నో పథకాలు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిందన్నారు. స్థానిక 
సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని 
కొనియాడారు. కార్యక్రమం అనంతరం ఇంటర్‌, పాలిసెట్‌తో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ 
కనబరచిన విద్యార్థులకు, ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళా ఉద్యోగులకు మంత్రులు 
బహుమతులు అందచేశారు. 

45 


వైద్యఆరోగ్య దినోత్సవం 

పదమూడవరోజు రాష్టంలో వైద్య 
ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో 
ప్రజారోగ్యం గురించి తీసుకుంటున్న 
చర్యలను నియోజకవర్గ స్థాయిలో అధి 
కారులు, (ప్రజా ప్రతినిధులు ప్రజలకు 
వివరించారు. (ప్రజారోగ్య దినోత్సవాన్ని 
పురస్మరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
నిమ్స్‌ ఆవరణలో 2వేల పడకల దశాబ్ది 
బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 
కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేశారు. తమ 
ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట 
వేస్తోందని సీఎం తెలిపారు. 


* తెలంగాణ * జూలై 2023 


పల్లె ప్రగతి దినోత్సవం 

పధ్నాల్గవరోజు రాష్ట్రమంతటా పల్లెప్రగతి దినోత్సవాన్ని 
ఘనంగా జరుపుకున్నారు. అన్ని గ్రామపంచాయతీల స్థాయి 
లో పతాకావిష్క్మరణలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
నిర్వహించారు. దేశస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన మన 
పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఈ సందర్భంగా 
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 
ప్రశంసించారు. రవీంద్రభారతిలో మంత్రి అధ్యక్షతన 
ప్రల్లైప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 
మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతి వంటి కార్యక్రమాలు 


దేశంలో ఎక్కడా లేవన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం సిద్ధించి, మన ప్రభుత్వం ఏర్పాటు జరిగాక 2014 నుంచి 2022 వరకు 
జాతీయస్థాయిలో 81 అవార్డులు సాధించామని, 2023లో కందం ప్రకటించిన 46 జాతీయ పంచాయతీ అవార్డుల్లో 13 తెలంగాణకే 
దక్మాయని తెలిపారు. ఇంకా స్వచ్చభారత్‌ మిషన్‌లో 28, అర్బన్‌ మిషన్‌లో 2 అవార్డులు తెలంగాణ దక్కించుకుందన్నారు. సంసద్‌ ఆదర్శ 
యోజనలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ 
సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, 
పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 


పట్టణ ప్రగతి దినోత్సవం 


పదిహేనవరోజు రాష్ట్రంలో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని జరుపుకున్నారు. 
అన్ని పురపాలకసంఘాలు, మున్సిపల్‌ కార్చోరేషన్‌లలో ఈ కార్యక్రమాన్ని 
ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, 
ఉన్నతాధికారులు ప్రజలకు పట్టణ, నగర పాలనలో వచ్చిన మార్పులు, భవన 
నిర్మాణ అనుమతులు ఎంత సులభతరం చేశారు అన్న విషయాలను 
విఫలీకరించి తెలియచేశారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతి 
దినోత్సవం సందర్భంగా వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసి, (ప్రజలకు 
పాలనను దగ్గరకు చేశారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో మంత్రి కేటీఆర్‌ 
వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
ప్రజల సమస్యలు వార్డు స్థాయిలోనే పరిష్కారమయ్యే విధంగా ఈ 
కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పాలన పరమైన ఇబ్బందులు ఏమీ 
రాకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పురపాలకసంఘాలకు 
నిధులు పెంచి, రోడ్డు, (డైనేజీ, నీటి సరఫర, పరిశుభ్రత తదితర విషయాలలో 
ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్లనే మన పట్టణాలు, నగరాలకు 
జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు. 


46 


* తెలంగాణ 


గిరిజన దినోత్సవం 


పదహారవరోజు గిరిజన దినోత్సవాన్ని 
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. గిరిజనశాఖ 
మంత్రి సత్యవతీ రాథోడ్‌ ఆధ్వర్యంలో పలు 
కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన 
సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు, ఆభరణాలు, 
హస్తకళా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం 
గిరిజనుల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్ర 
మాలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా 
ప్రతినిధులు, అధికారులు వారికి వివరించారు. 
ఉదయం రవీంద్రభారతిలో నిర్వహించిన 
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌, 
సాయంత్రం రాజేంద్రనగర్‌ ఐఐటీ స్టడీ సెంటర్‌లో 
నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. 
రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో 
మాట్లాడుతూ గిరిజనుల కుల వృత్తులను 
ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి కమిటీ 
వేసి అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. 
సాయంత్రం రాజేంద్రనగర్‌ ఐఐటీ స్టడీ సెంటర్‌లో 
నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. 
కేసీఆర్‌ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగం 
వచ్చిందని ఆమె పేర్కొన్నారు. గత సంవత్సరం 
జేఈఈ, నీట్‌లలో 214 మంది గిరిజన 
విద్యార్థులు అర్హత సాధించడమే ఇందుకు 
నిదర్శనమని పేర్కొన్నారు. 


* జూలై 2023 


మంచినీళ్ళ పండగ 


పదిహేడవరోజు రాష్టమంతటా మంచినీళ్ళ 
పండగను (ప్రజలు ఆనందోత్సాహాల మధ్య 
జరుపుకున్నారు. గ్రామ గ్రామాన ఈ పండగను 
ప్రజలు తమ తాగునీటి కష్టాలు తీరాయంటూ 
ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా 
వేసవిలో బిందెలు నెత్తికెత్తుకుని కిలోమీటర్ల మేర 
తాగునీటికి మహిళలు వెళ్ళే దుర్భర పరిస్థితులు 
తప్పిపోయాయని, ఇంటిలోనే నలా తిప్పుకుంటే 
మంచినీళ్ళు వచ్చి పడుతున్నాయని మహిళలు 
సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలలో 
పాల్గొన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో 
జరిగిన కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, 
మహమూద్‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, 
తలసాని _ శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డిలు 
పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
మిషన్‌ భగీరథ పథకం ఒక గొప్ప పథకమని 
కొనియాడారు. దీనివల్లనే మన రాష్ట్రం ఫ్లోరైడ్‌ 
రహిత రాష్ట్రంగా నిలిచిందన్నారు. కేసీఆర్‌ విజన్‌ 
వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఎక్కడో 
ఉన్న గోదారి తల్లిని మన ఇంటి ముంగిట 
నిలబెడుతున్న కేసీఆర్‌ ఎంతో ముందుచూపు 
ఉన్న నాయకుడని ప్రశంసించారు. తెలంగాణ 
సాధించిన అద్భుత విజయాల్లో ఇది ఒకటని 
కొనియాడారు. ఈ సందర్భంగా జలమందలి, 
మిషన్‌ భగీరథ అధికారులను మంత్రులు 
సన్మానించారు. 


హరితోత్సవం 

పద్దెనిమిదవరోజు రాష్ట్రంలో హరితోత్సవం నిర్వహించారు. గ్రామాలు, పల్లెలు, 
పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా హరితోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ 
సందర్భాన్ని పురస్మరించుకుని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లా 
మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు అర్భన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్క 
నాటారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. హరితహారానికి 
సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సీఎం తిలకించారు. ఈ 
కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మరోమంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, 
ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 


విద్యా దినోత్సవం 


పంతొమ్మిదవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా 
దినోత్సవాన్ని నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో జ్ఞాని 
జాతీయ జెండాలను ఎగురవేశారు. పాఠశాల '. 
విద్యార్ధులు తమ తమ ప్రాంతాలలో ర్యాలీలు "ఆ 
నిర్వహించారు. విద్యార్థులకు యూనిఫామ్‌, నోట్‌ 
పుస్తకాలు, రాగిజావ పంపిణీ చేశారు. ఉత్తమ సేవలందించిన 
ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందచేశారు. నూతనంగా నిర్మించిన 
పాఠశాలలను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పాఠశాల 
ఆవరణలను అందంగా తీర్చి దిద్దారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డి పేట 
మండల కేంద్రంలో నిర్మించిన ఆధునిక పాఠశాలల సముదాయాన్ని మంత్రి 
కేటీఆర్‌ విద్యార్థులతో రిబ్బన్‌ కట్‌ చేయించి ప్రారంభింపచేశారు. హైదరాబాద్‌ 
రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా 
సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 
హోంమంత్రి మహమూద్‌ అలీ, పాడిపరిశ్రమ మంత్రి తలసాని 
శ్రీనివాసయాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్‌ గుత్తా 
సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గురుకులాల ఏర్పాటుతో పేద 
విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తున్నదని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
మాట్లాడుతూ ప్రభుత్వం ఏటా విద్యాశాఖకు రూ. 23వేల కోట్లు కేటాయిస్తున్నదని 
తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం 8వేల కోట్లు మాత్రమే కేటాయించాయన్నారు. 
పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందచేశామని, 
గతంలో ఇలా ఎప్పుడు జరగలేదని ఆమె తెలిపారు. 


47 


* తెలంగాణ * జూలై 2023 


ఆధ్యాత్మిక దినోత్సవం 

ఇరవయవ రోజు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా 
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులను 
ప్రత్యేకంగా అలంకరించారు. బంగారు తెలంగాణ సాకారమైన 
వేళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని 
దేవాలయాల్లో ఆధ్యాత్మికశోభ వెల్లివిరిసింది. యాదాద్రి దివ్య 
క్షేత్రంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి 
జగదీష్‌రెడ్డిలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం 
చుట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరిట ప్రత్యేక పూజలు, 
హోమాలు నిర్వహించారు. అయిదు చిరుధాన్యాలతో 
తయారైన లడ్డూ ప్రసాద విక్రయాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 
ప్రారంభించారు. మూడు గ్రాముల బంగారు, అయిదు 
గ్రాముల వెండి డాలర్‌ విక్రయాలను కూడా మంత్రి 
ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 
మాట్లాడుతూ త్వరలోనే అన్ని దేవాలయాల వద్ద చిరుధాన్యాల 
లడ్డూల విక్రయాలను ప్రారంభిస్తామని తెలిపారు. 


ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో 

రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టివి, నాటక, చలన చిత్ర 
రంగ కళాకారులను రవీంద్ర భారతిలో ఘనంగా సత్మరించారు. 
అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ 
కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ 
అనీల్‌ కూర్మాచలం, ఎండి అశోక్‌ రెడ్డి, ఈడీ కిశోర్‌ బాబు, మేనేజర్‌ 
విజయ్‌, సంస్థ ఉద్యోగులు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. 


అమరుల సంస్మరణ దినోత్సవం 


దశాబ్ది ఉత్సవాల చివరి రోజైన ఇరవై ఒకటవ రోజు అమరుల 
సంస్మరణ దినోత్సవాన్ని రాష్టమంతటా ఘనంగా నిర్వహించారు. 
అమరుల కుటుంబ పెద్దలను పిలిచి సన్మానించారు. వారి 
త్యాగాలను స్మరించుకున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో ఈ 
కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ 
లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మించిన అమరుల స్మారక అమర 
జ్యోతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక 
కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 800 డ్రోన్‌ల ద్వారా లేజర్‌షోను 
ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను తెలియచేసే 
విధంగా టీహబ్‌, ట్విన్‌ టవర్స్‌, సచివాలయం తదితర కట్టడాల 
చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి 
అమరులకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ అమరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. మొదట అమరులకు 
పోలీసు వందనం సమర్పించిన తరువాత అమరజ్యోతిని సీఎం 


48 


ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫోటో 
ప్రదర్శనను తిలకించారు. మినీ హాల్‌లో తెలంగాణ ఉద్యమానికి 
సంబంధించిన డాక్యుమెంటరీని తిలకించారు. తరువాత 
అమరజ్యోతి విద్యుత్‌ దీపాలను వెలిగించి ప్రారంభించారు. అక్కడే 
ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. సభ ప్రారంభం కాగానే 
మొదట అమరులకు నివాళులు అర్చిస్తూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ 
పాట పాడగా, పాట పూర్తయ్యే వరకు విద్యుత్‌ దీపాలు ఆర్చివేసి, 
కొవ్వొత్తులతో సీఎంతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు 
నివాళులు అర్చించారు. సభ పూర్తయిన తరువాత అమరుల 
కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ శాలువాలు కప్పి సన్మానించారు. 
అమరజ్యోతి రూపశిల్సి రమణారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను 
స్వయంగా తయారుచేసిన జ్ఞాపికను బహూకరించారు. 


జూన్‌ 2వ తేదీ నుంచి 22వ తేదీవరకు 21 రోజులు 
నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్‌ 22న 
అమరుల సంస్మరణ దినోత్సవాలతో ముగిశాయి. 


* తెలంగాణ * జూలై 2023 


న 
రుబ్బబడది 
Cs 


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 

18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా 
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు రిజర్వు 
ఫారెస్ట్‌ కేంద్రంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో 
పాల్గొని మొక్కను నాటారు. ప్రగతి భవన్‌ నుంచి తుమ్మలూరు 
రిజర్వ్‌ ఫారెస్ట్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌, అటవీ శాఖ అధికారులు 
ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ద్వారా ప్రయాణిస్తూ అటవీ 
అభివృద్ధి పనులను పరిశీలించారు. అటవీ అధికారులు 

ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించారు. 


గ్రామాల్లో పట్టణాల్లో హరిత ప్రగతిని 
వివరించే ఫోటోలను, నివేదికలను ఈ సందర్భంగా 
ప్రదర్శించిన అటవీశాఖ అధికారులు వాటి గురించి 
సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొక్కలు నాటి పెంచే 
కార్యక్రమాల పురోగతిని ఈ సందర్భంగా అటవీశాఖ 
మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన 
కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, 
సీఎం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌, పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌ 
తదితరులు సీఎం కేసీ ఆర్‌కు వివరించారు. సబంధిత 
అంశాల గురించి తెలుసుకుంటూ, వివరిస్తూ, చర్చిస్తూ 
సీఎం కేసీఆర్‌ ముందుకు సాగారు. వన్యమృగాలు, అడవి 
జంతువుల నుంచి స్వీయ సంరక్షణ, పంటల రక్షణలో 
భాగంగా వినియోగించే ఆయుధాలు, రక్షణ పరికరాలు, 
వ్యవస్థల ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం 
అక్కడే మహాగని మొక్కను మంత్రులు, ఎమ్మెల్సీలు, 
ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి 
సీఎం నాటారు. 

“తెలంగాణ పచ్చబడ్డది. ఏడెనిమిది ఏండ్ల నుండి 
మనందరం పట్టుబట్టి, జట్టుకట్టి బీడుబారి పోయిన 
తెలంగాణను ఒక తొవ్వకు తెచ్చుకుంటు న్నాం. తెలంగాణ 
పచ్చబడడానికి సంకేతంగా రెండు మూడు 
Mr ఒకటి ధాన్యం ఉత్పత్తిలో 2014లో 
మనం పదిహేను, పదహారవ స్థానంలో ఉన్నాం. రెండు, 
భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 
నంబర్‌ వన్‌ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. 
దీంతో పాటు అనేక రంగాల్లో మనం నెంబర్‌ వన్‌గా 
వెలుగొందుతున్నాం. 

ఆస్తి, సంపదలు ఎంత ఉన్నా పిల్లలకు ఆరోగ్యంగా 
బతికే పరిస్థితులు ఉండాలి. ఇందిరా పార్కులో ఒకతను 
ఆక్సిజన్‌ అమ్ముతం కొనుక్కోండి అని అమ్మకానికి 
పెట్టిండు. మనకు భూములు, అడవులు, నీళ్ళు లేవా? 
అడవులను విసృతంగా పెంచితే అపారమైన ఆక్సిజన్‌ 
మనకు లభిస్తుంది. ఇంతటి అద్భుతమైన పరిస్థితులున్న 
దేశంలో చాలా భయంకరంగా అడవులను నాశనం చేసి, 
ఒక మోడువారిన, వీడువారిన ప్రాంతం లాగా తయారు 
చేశారు” అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
అన్నారు. 

ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... నేను హరితహారం 
గురించి చెస్తే ఎవరికీ అర్థం కాలేదు. తుమ్మలూరులో నేను 
సఫారీలో తిరుగుతుంటే మూడు నాలుగు ఏళ్ళ కిందట 
పెట్టిన మొక్కలు నేడు పెరిగి పెద్దవై బ్రహ్మాండంగా 
విస్తరిస్తున్న తీరును చూశాను. ఈ రోజు మరో 250 
ఎకరాల వరకు మొక్కలను నాటారు. 

తెలంగాణలో ఈ రోజు 7.7 శాతం పచ్చదనం 
పెరిగింది. ఇదేదో మాటలు చెప్తే పెరగదు. తమాషాలు, 


తిరెంగాణ * జూలై 2023 


కథలు చెప్తే కాదు. ఈ దిశగా అటవీ అధికారులు బాగా కృషి చేశారు. కానీ 
నేను అందరికంటే ఎక్కువగా గ్రామ సర్పంచుల్ని అభినందిస్తున్నాను. నేను 
చట్టం తెచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా నా మీద కొంచెం కోపం వచ్చింది. 
కానీ నేడు ఆ చట్టం స్ఫూర్తితోనే గ్రామలు పచ్చగున్నాయి. 

“దారులన్నీ పూల తేరులై పోయినయ్‌” అని ఈ మధ్య ఒక కవి పాట 
రాశాడు. రోడ్ల మీద పోతుంటే ఎటు చూసినా పచ్చని చెట్లు స్వాగతం 
పలుకుతున్నాయి. రంగు రంగుల పూలతోని తెలంగాణ వీధులు అందంగా 
ఉన్నాయని కవి తన పాటలో చెప్పిండు. ఇది వట్టిగా జరిగేది కాదు.”అని 
అన్నారు. మహేశ్వరం, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కిషన్‌ 
రెడ్డి, వీరిద్దరినీ మించి ఎంపి రంజిత్‌ రెడ్డి నేను కనపడినప్పుడల్లా పాలమూరు 
రంగారెడ్డి ఎత్తిపోతల ఎప్పుడు పూర్తయితుందని నాతో పంచాయతీ 
పెట్టుకుంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కూడా కాళేశ్వరంతో పాటే 
పూర్తి కావాల్సింది. రిజర్వాయర్లన్నీ కట్టినం. ఆగస్టులో వాటిని 
నింపుకోబోతున్నాం. దాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. 
సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చి పనులు ఆగేట్టు చేశారు. ఈ విషయం ప్రజలు 
ఆలోచన చేయాలి. ఏదేమైనా భగవంతుని దయ వల్ల ప్రాజెక్టు పనులు దాదాపు 
85 శాతం పూర్తయ్యాయి. మహేశ్వరం, ఇబ్రహీం పట్నం, వికారాబాద్‌ జిల్లా 
తాండూరు, పరిగి, వికారాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్ళు తెచ్చే బాధ్యత 
నాది అని మీ బిడ్డగా హామీ ఇస్తున్నాను. 

రాబోయే మూడు నాలుగు నెలల్లో మీరు మార్పును చూడబోతున్నారు. 
మీకో తీపి కబురు చెప్తున్నాను. కృష్ణా నదిలో నీళ్ళ కోసం పంచాయితీ ఉంది. 
కానీ గోదావరి నదికి సంబంధించి ఈ పంచాయితీ లేదు. గోదావరి నీళ్ళు 
మన హిమాయత్‌ సాగర్‌, గండిపేట వరకు లింక్‌ కాబోతున్నాయి. అక్కడి 
నుండి చిన్న లిఫ్ట్‌ పెట్టినా ఇక్కడి ప్రాంతాలకు కూడా నీళ్ళిచ్చే అవకాశం 
ఉంది. కిందనే కొండపోచమ్మ సాగర్‌ నుండి మూసీ నది నీళ్ళు దాటిస్తే నీళ్ళు 
దాదాపు లోయపల్లి దాకా వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితులను కూడా 
పరిశీలిస్తున్నారు. కృష్ణలో నీళ్ళు తక్కువబడినా, గోదావరి నది నుండైన ఇచ్చి 
ఈ ప్రాజెక్టును ఆదుకోవాలనే చర్చ జరుగుతున్నది. రాబోయే కొద్ది రోజుల్లోనే 
ఈ ప్రాంతానికి నీటిని తెస్తా అని నేను మనవి చేస్తున్నాను.” అని ముఖ్యమంత్రి 
భరోసా ఇచ్చారు. బతకడానికి అనువైన పర్యావరణ పరిస్థితులు కల్పించడం 
కూడా మన తరం హరితహారంతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అటవీ శాఖ 
అధికారులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పచ్చదనాన్ని 
పెంపొందించడంలో రెండు దేశాలు గొప్ప ప్రయత్నాలు చేశాయి. చైనా 
దేశంలోని గోబీ ఎడారి విస్తరణను అరికట్టేందుకు ఆ దేశ ప్రజలు పట్టుబట్టి 
500 కోట్ల మొక్కలు నాటారు. తగ్గుతున్న పచ్చదనాన్ని పెంపొందించేందుకు 
బ్రెజిల్‌ దేశంలో 300 కోట్ల మొక్కలు నాటి ఫలితాలు సాధించారు. ఇవ్వాళ 
తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలను మనం ఇప్పటికే నాటాం. మనం 
చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాం. ప్రతీ ఊరిలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు, 
వాటిలో ఓపెన్‌ జిమ్‌లున్నాయి. అర్బన్‌ పార్కులు గొప్పగా 
తీర్చిదిద్దుకుంటున్నాం. ఇప్పటికే 170 అర్బన్‌ పార్కులు పూర్తయ్యాయి. ఇంకా 
రూపుదిద్దు కొంటున్నాయి. ఇది మనందరి విజయం. మన సమష్టి విజయం. 
తెలంగాణ (ప్రజలకు నా శుభాకాంక్షలు. 

ఈ సంవత్సరం నుండి ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను ఉచితంగా 
పంపిణీ చేయడానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్‌ పెట్టమని నేను చీఫ్‌ 
సెక్రటరీతో చెప్పాను. ఇది కూడా ప్రారంభమవుతుంది.” 


50 


* తెలంగాణ 


ire papi 


i అవని Ani 


మహేశ్వరానికి మెడికల్‌ కాలేజీ, మెట్రో 

సబితా ఇంధ్రారెడ్డి డిమాండ్లను నెరవేరుస్తాం. 
మహేశ్వరం నియోజకవర్గానికి ఒక మెడికల్‌ 
కాలేజీని మంజూరు చేస్తాం. తుమ్మలూరు సబ్‌ 
స్టేషన్‌ను కూడా మంజూరు చేస్తాం. వీలయినంత 
త్వరగా పూర్తి చేస్తాం అని ముఖ్యమంత్రి హామీ 
ఇచ్చారు. మెట్రోని కూడా ఇక్కడి దాకా విస్తరించమనే 
డిమాండ్‌ దృష్ట్యా మహేశ్వరానికి మెట్రో తెచ్చేందుకు 
గట్టి ప్రయత్నాలు చేస్తాను. 


తుమ్ములూరుకు వరాలు 


దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తుమ్మలూరుకు 
1 కోటి రూపాయలతోని కమ్యూనిటి హాల్‌ను 
మంజూరు చేస్తున్నాను. ఈ దశాబ్ది ఉత్సవాల 
గుర్తుగా దీనికి దశాబ్ది కమ్యూనిటి హాల్‌ అని పేరు 
పెట్టమని నేను కోరుతున్నాను అని సీఎం చెప్పారు. 

ఈ పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు ప్రతి 
పంచాయతీకి రూ. 15 లక్షల చాప్పున స్పెషల్‌ ఫండ్‌ 
నిమిత్తం వెంటనే జీవో జారీ చేస్తాం. వీటితో 
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి 
కోరారు. వీటితో పాటు జల్‌పల్లి, తుక్కుగూడ 
మున్సిపాలిటీలకు చెరో రూ.25 కోట్లను మంజూరు 
చేస్తున్నాను. బడంగ్‌పేట, మీర్‌ పేట మున్సిపాలిటీ 
లకు చెరో రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నాను. 
ఈ శాఖా మంత్రి చాలా తపన పడి పని చేస్తారు 
కాబట్టీ ఈ నిధులను సద్వినియోగపరుచుకుంటారని 
మంజూరు చేస్తున్నాం 

ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్‌ అధికారిని చాలా 
దారుణంగా చంపాడు. ఆ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ భార్యకు 
నియామక ఉత్తర్వు అందజేశాం. మనిషినైతే తేలేం. 
కొన్ని డబ్బులు కూడా అందించాం. ఇలాంటి 
ఇబ్బందులు మీకు కలగకుండా పోలీస్‌ స్టేషన్లతో 
పాటు సాయుధ సాయం కూడా అందిస్తాం. 20 
వరకు స్టేషన్లు అవసరమవుతాయని చెప్పారు. ఈ 
దిశగా ముందుకు పోదాం అని సీఎం చెప్పారు. 


* జూలై 2023 


f 


క 
జ్‌ 


గ్‌ య క. 


శ ణే క శ్‌ 


సకల జనహితంగా 'విప్రహిత' 


ఈనాటి శుభసందర్భాన్ని పురస్కరించుకొని తమ ఆశీస్సులను 
ఆడియో సందేశం ద్వారా మనకందించినటువంటి, ఆశీర్వదించినటువంటి 
శీ విధుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారికి, శ్రీ శంకర విజయేంద్ర 
సరస్వతి స్వామి కంచికోటి పీఠం వారికి, వారి చరణ పద్మాలకు 
వందనాలు. అనేక పీఠాల నుంచి విచ్చేసినటువంటి పీఠాధిపతులందరికి 
చరణాభి వందనాలు. 

సభలో ఆశీనులైన విప్రవర్యులు, బ్రాహ్మణోత్తములందరికీ వందనాలు. 

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చకులకు ఈ పవిత్ర 
తెలంగాణ భూమికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. 

అని నిర్వచనం చెప్పారు పెద్దలు... 

బ్రహ్మజ్ఞానం పొందినవారికెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. వేద 
వాజ్మయాన్ని లోకానికి అందించేవారే విప్రలు. సర్వజన హితం సర్వజనుల 
సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం. 

పురం యొక్క హితం కోరేవారే పురోహితులు. లోకా సమస్త 
సుఖినోభవన్తు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. బ్రాహ్మణుల 
మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే. తెలంగాణ ప్రభుత్వ 
విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని 
ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న 
విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కులానికి పెద్దలైనా 


51 


* తెలంగాణ 


వారిని 


(బ్రాహ్మణుల్లోనూ ఎందరో పేదలున్నారు. 
ఆదుకోవడం (ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది. 
“తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ను తెలంగాణ 
ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది. ఏడాదికి 
వందకోట్ల రూపాయల నిధులను బ్రాహ్మణ పరిషత్‌ కు 
కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు 
అమలవుతున్నాయి. 

విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు... ఇప్పటి 
వరకూ 780 మంది విద్యార్థులు “వివేకానంద స్మాలర్షిప్‌ 
ద్వారా ఆదుకోబడద్దారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి 
నిమిత్తం బెస్ట్‌ (బ్రాహ్మణ ఎంపవర్మెంట్‌ స్కీం ఆఫ్‌ 
తెలంగాణ స్టేట్‌) అనే పథకం అమలవుతున్నది. ఈ 
పథకం కింద పెట్టుబడి సాయం కింద గరిష్టంగా రూ.ర్‌ 
లక్షల గ్రాంటును ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం 
ఇప్పటివరకూ రూ. 150 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. 
“విప్రహిత బ్రాహ్మణ సదనం”.. తెలంగాణ రాష్ట్ర రాజధాని 
హైదరాబాద్‌లో 9 ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల 
రూపాయల వ్యయంతో అద్భుతంగా నిర్మించడం ద్వారా 
తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 


* జూలై 2023 


ఈ విధంగా ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనంిను 
నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఈ బ్రాహ్మణ 
సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శిగా, 
కేంద్రంగా నిలుస్తుంది. రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది 
కేంద్రంగా ఈ సదనం సేవలు అందించబడుతుంది. పేద బ్రాహ్మణ 
కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కళ్యాణ మండపం 
ఉపయోగపడుతుంది. కులమతాలకు అతీతంగా పేదవాళ్లు ఎవరైనా సరే తమ 
ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం 
నుండి పురోహిత బ్రాహ్మణులు వెళ్లి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని 
జరిపించి రావాలని నేను కోరుతున్నాను. ఆ విధంగా విప్రహిత, సకల 
జనహితగా సమాదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నదే నా వ్యక్తిగత 
అభిమతం. వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, 
దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ 
సదనంలో ఏర్పాటు కావాలని కోరుతున్నాను. 

ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్‌ 
వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, 
ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత, భాగవత, రామాయణాది కావ్య 
ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి. 

సూర్యాపేటలో డాక్టర్‌ ఎ. రామయ్య వదాన్యతతో ఇచ్చిన ఒక ఎకరం 
స్థలంలో బ్రాహ్మణ పరిషత్‌ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. దీనిని త్వరలోనే 
ప్రారంభించుకుందామని సంతోషంగా నేను తెలియజేస్తున్నాను. ఖమ్మం, మధిర, 
బీచుపల్లి ప్రాంతంలో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం 
నిర్మిస్తూ ఉన్నది. 

తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య జెన్నత్యాన్ని 
ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథ 
సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్‌ జిల్లా కొల్పారంలో సంస్కృత 
విశ్వ విద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుందని మీ అందరి 
హర్షామోదాల మధ్య తెలియజేస్తున్నాను. 

బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభసందర్భంలో (బ్రాహ్మణ 
సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ 
తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. 


గౌరవ భృతి 5,000 

ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్‌ ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా 
ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500ల నుంచి రూ. 5,000లకు పెంచుతున్నాం. 
ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుండి 65 ఏండ్లకు 
తగ్గిస్తున్నాం. ప్రస్తుతం రాష్టలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య 
పథకం వర్తిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా 
ధూపదీప నైవేధ్యం పథకాన్ని విస్తరింపజేస్తాం. దీంతో రాష్టంలో 6,441 
దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం కింద నిర్వహణ వ్యయం 
అందుతుంది. ఇప్పటివరకూ ధూపదీప నైవేధ్యం పథకం కింది దేవాలయాల 
నిర్వహణ కరస అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం 
అందిస్తున్నది. ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నాం. 

ఈ నిర్ణయం మీ అందరినీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను 
భావిస్తున్నాను. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ. 2 లక్షలను ఇకనుంచి 


52 


వార్చిక గ్రాంటుగా ఇస్తాం. ఐటిఎం, ఐఐఎం లాంటి 
ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు 
ఫీజు రియంబర్స్మెంట్‌ పథకాన్ని కూడా వర్తింపచేసే 
నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని మీ అందరికీ 
తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనువంశిక 
అర్చకుల సమస్యలను త్వరలో కేబినేట్‌ లో చర్చించి 
పరిష్కరిస్తామని హామీనిస్తున్నాం. సనాతన ధర్మ 
పరిరక్షణ నిలయంగా వేద పురాణేతిహాసాల విజ్ఞాన 
సర్వస్వాల ..వైదిక క్రతువుల కరదీపికగా, పేద 
బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, లోక కళ్యాణకారిగా 
“తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌” ఆధ్వర్యంలో ఈ 


విప్రహిత వెలుగొందాలని ఆ _దేవదేవున్ని 


ప్రార్థిస్తున్నాను. 


మీరు నిత్యం పలికే లోకహితకరమైన శాంతి 
మంత్రంతో నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. 

ధర్మస్య విజయోస్తు! 

అధర్మస్య నాశోస్తు 

ప్రాణీషు సద్భావనాస్తు 

విశ్వస్య కళ్యాణమస్తు!!.. 

ఓం శాంతి.. శాంతి.. శాంతి..అని ముఖ్యమంత్రి 
తన ప్రసంగాన్ని ముగించారు. 

(బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు డా.కే.వీ 
రమణాచారి, ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహా 
రావు, సభ్యులు డా. సముద్రాల వేణుగోపాలాచారి, 
కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, వి మృత్యుంజయ శర్మ, 
పురాణం సతీష్‌, మరుమాముల వెంకట రమణ శర్మ, 
బోర్చట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్‌, 
భధ్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, 
జోషి గోపాల శర్మ పరిషత్‌ సభ్య కార్యదర్శి 
వి. అనిల్‌ కుమార్‌, పాలనాధికారి రఘురామశర్మ 
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన 
పీఠాధిపతులను సీఎం ఘనంగా సత్కరించారు. 


* తెలంగాణ * జూలై 2023 


దాదాపు ప్రతి చోటా, ప్రతిపక్షాలు ధరణి పోర్టల్‌ పై చేస్తున్న 
విమర్శలను తిప్పికొట్టారు. ఈ విషయమై ప్రజలనుండి ప్రతిస్పందనలను 
కూడా రాబట్టగలిగారు. దళారీ వ్యవస్థను రూపుమాపి, కాలయాపన 
లేకుండా సత్వరమే రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా, మూడేండ్లు కష్టపడి ధరణి 
పోర్టల్‌ తెచ్చామని చెప్పారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న 
పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
ధరణిని తీసివేస్తామంటున్న ప్రతిపక్షం ప్రకటన వెనుక రైతుబంధు, 
రైతుబీమా వంటి పథకాలు రైతులకు అందకుండా చేసే కుట్ర ఉన్నదని 
ప్రజలకు తెలియజెప్పారు. 

తెలంగాణ వచ్చిన తర్వాత మనందరి సమష్టి కృషితో చాలా గొప్ప 
ఫలితాలు సాధించుకోగలిగాం. ప్రస్తుతం తలసరి ఆదాయంలో దేశంలో 
మొదటి స్థానంలో ఉన్నాం. విద్యుత్‌ తలసరి వినియోగంలో దేశంలో 
నంబర్‌ వన్‌ స్థితిలో ఉన్నామంటూ, రాష్టం సాధించిన అద్భుత ఫలితాలను 
ముఖ్యమంత్రి ప్రజలకు వివరించి చెప్పారు. 


కనుమరుగైన కరువు 
కరువు ప్రాంతంగా పేరు పడ్డ పాలమూరు జిల్లాల్లో నేడు ఎక్కడ 


53 


ఒక వైపు దశాబ్ది ఉత్సవాలు, మరో వైపు నిర్మల్‌, నాగర్‌ కర్నూల్‌, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, జిల్లా 
కేంద్రాలలో జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. 
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఈ నాలుగు జిల్లాల, జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన 
సముదాయాలను ప్రారంభించారు. ప్రతి ప్రారంభోత్సవంలో కూడా అధికార లాంఛనాలను అనుసరించి తొలుత 
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలా ఫలకాన్ని 
ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆయా సమావేశాలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 


చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ 
ఆనందం వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా సమీకృత కలెక్టర్‌ 
కార్యాలయ భవన సముదాయాలను ఆయన 
ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో 
ప్రసంగించారు. గతంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి 
చనిపోయినప్పుడు కార్యక్రమానికి హెలికాప్టర్‌లో కాకుండా 
పాలమూరు ఎలా మారిందో చూసేందుకు రోడ్డు మార్గాన 
వచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నెర్రెలు బారిన 
నేలలతో కనిపించిన పాలమూరు.. నేడు ఎక్కడ చూసినా 
ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లే 
కనువిందు చేశాయన్నారు. అవి చూసి చాలా ఆనందం 
కలిగిందని, ఈ పచ్చదనం ఇలాగే కొనసాగాలంటే 
బీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని 
ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ రాష్టం వచ్చాక కల్వకుర్తి ఎత్తిపోతల, 
నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసి 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15-20 లక్షల ఎకరాలకు 


* తెలంగాణ * జూలై 2023 


సాగునీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. “వ్యవసాయానికి 24 
గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్న రాష్టం తెలంగాణ ఒక్కటే. 
రైతుబంధుతోపాటు మరెన్నో కార్యక్రమాలతో రైతులకు మేలు చేస్తున్నం. 
గతంలో  కేసీఆర్‌కన్నా డదొడ్దుగున్నోళ్లు, ఎత్తుగున్నోళ్లు చాలామంది 
మంత్రులయ్యారు. వాళ్ల పాలనలో గద్వాలలో ఏం అభివృద్ధి జరిగిందని ఆయన 
ప్రశ్నించారు. 

మహబూబ్‌నగర్‌ పట్టణంలో 14 రోజులకోసారి మంచినీళ్లు దొరికేవి. నాడు 
మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని వీధుల్లోకి వచ్చి ఎంత 
బాధపడ్డారో అందరికీ తెలుసు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు 
ఇస్తున్నాం. ఏ ఆడబిడ్డ కూడా మంచినీళ్ల కోసం బిందె 
పట్టుకొని బజారుకు పోకుండా చేశాం. ఇలాంటి విధానం 
భారతదేశంలో మరెక్కడా లేదని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ 
ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి.. ఇలా ప్రజల సంక్షేమం 
కోసం అనేక పథకాలను తీసుకొచ్చాం. మనిషి పుట్టినప్పటి 
నుంచి చచ్చిపోయే వరకు జీవితాంతం వర్తించేలా అనేక 
పథకాలను అమలు చేస్తున్నాం. చరిత్రలో మరెవరూ ఈ 
విధంగా చేయలేదని సీఎం వివరించారు. 


పక్క రాష్ట్రంలో చీకటి-మనదగ్గర వెలుగులు 


తెలంగాణలో నేడు 24 గంటలపాటు కరెంటు ఉంటే... 
తుంగభద్రను దాటి అవతలికి పోతే ఏపీలో కరెంటు కష్టాలు 
కనిపిస్తాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. *నాడు మనం 
విడిపోతామంటే.. మీకు కరెంట్‌ రాదు, తెలంగాణ మొత్తం 
చీకటైపోతది” అని ఎంతోమంది భయపెట్టారన్నారు. కానీ నేడు ఇక్కడికి 20 
కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ కోతలున్నాయి. 
తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తుంగభద్ర బిడ్డ ఇవతల తెలంగాణలో 
24 గంటల కరెంట్‌ ఉంటే.. అవతల ఏపీలో మాత్రం కరెంటు కష్టాలు 
కనిపిస్తాయని సీఎం తెలిపారు. ఒకప్పుడు బతకలేక, బతుకులేక మనం 
వలసపోయామని, నేడు పక్కనున్న కర్నూలు, రాయచూర్‌ జిల్లాల నుంచే 
కాకుండా బీహార్‌, జార్థండ్‌ రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికే వలస 
వస్తున్నారని తెలిపారు. 

“ఒకప్పుడు గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్‌ కాలువను 
మనకు కాకుండా చేసి గద్దల్లా తన్నుకుపోతే.. తెలంగాణ ఉద్యమంలో 
జోగులాంబ తల్లికి దండం పెట్టి నా మొట్టమొదటి పాదయాత్రను జోగుళాంబ 
నుంచి గద్వాల వరకు చేపట్టినట్లు తెలిపారు. నాడు అలంపూర్‌, గద్వాల, 
నడిగడ్డతోపాటు అనేక చోట్ల కనిపించిన హృదయ విదారక దృష్యాలు చూసి 
కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు టీఆర్‌ఎస్‌ కొత్త పార్టీ అయినప్పటికి తేలు వీధిలో 
సభ పెడితే ప్రళయ గర్జన వలె జనం తరలివచ్చారు. ఆ ఉద్యమ పుణ్యమా 
అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నం. సొంత రాష్ట్రంలో పరిపాలన 
సంస్కరణలు చేపట్టి గద్వాల జిల్లాను ఏర్పాటుచేశాం. రాజ భవనాలను 
తలపించేలా కొత్త కలెక్టరేట్‌, పోలీస్‌ భవనాలను నిర్మించాం” అని వివరించారు. 


గద్వాల అభివృద్ధికి నిధులు 


గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. గద్వాల జిల్లాలో 
255 (గామ పంచాయతీలు, 12 మండలాలు, 


54 


నాలుగు 


మున్సిపాలిటీలున్నాయని, (ప్రతి గ్రామానికి రూ. 10 
లక్షల చొప్పున ప్రత్యేక (గాంటు మంజూరు 
చేస్తున్నట్టు ప్రకటించారు. మండల కేంద్రాల 
అభివృద్ధికి ఒక్కో మండలానికి రూ.15 లక్షలు, 
గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.50 
కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ. 25 
కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు 
వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని అలంపూర్‌ 
లో ఆర్డీఎస్‌ కొనసాగింపునకు సంబంధించిన 


మామిడికుంట, మల్లమ్మకుంట 


ప్రాజెక్టులను 
వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్‌ 
హామీ ఇచ్చారు. 


చెన్నూరుకు సాగునీటి ప్రాజెక్టులు 


చెన్నూర్‌ నియోజకవర్గంలో రైతులకు 
సాగునీరందించేందుకు పలు ప్రాజెక్టులకు 
శంకుస్థాపనలు చేసుకుంటున్నామని, వీటితో ఈ 
ప్రాంత రైతులకు సాగునీరు పుష్కలంగా లభించి 
బంగారు పంటలు పండించుకుంటారని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంచిర్యాలలో 
కలెక్టరేట్‌ ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి 
ప్రసంగించారు.ఈ సందర్భంగా 90 వేల ఎకరాలకు 
సాగునీరు అందించేందుకు రూ.1,658 కోట్లతో 
నిర్మించనున్న చెన్నూర్‌ ఎత్తిపోతల పనుల 
శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. 
మంచిర్యాల నియోజకవర్గంలో రూ.88 కోట్లతో 10 
వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 
పర్టాన్‌పల్లి ఎత్తిపోతల పథకానికి, రూ.510 కోట్లతో 
మెడికల్‌ కాలేజీ, 800 పడకల అనుబంధ వైద్యశాల 
నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 164 కోట్లతో 
మంచిర్యాల-అంతర్జాం బ్రిడ్జి పనులకు కూడా 


* తెలంగాణ * జూలై 2023 


కలెక్టరేట్‌ ప్రాంగణం నుంచే శంకుస్థాపన చేశారు. వీటితోపాటు 
మందమర్రి శివారులో రూ. 500 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆయిల్‌పామ్‌ 
ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా 
సర్వతో ముఖాభివృద్ధికి ఎల్లవేళలా అండదండలు అందిస్తానని హామీ 
ఇచ్చారు. 


నాగర్‌కర్నూల్‌ 


ఈరోజు తెలంగాణ అనేక రంగాలలో అగ్ర భాగాన ఉండటం చాలా 
సంతోషం కలిగే విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 
నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టర్‌ భవన సముదాయాలను ప్రారంభించిన 
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సహజ 
కవి, స దుఃఖం కలిగినా, సంతోషం కలిగినా చాలా గొప్పగా 
పాటలు రాసే వ్యక్తి మన గోరటి వెంకన్న. “వాగు ఎండి పాయెరా.. పెద్ద 
వాగు ఎండిపాయెరా..” అని ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు మీద, గోస 
మీద.. దుందుభి నదీ ఏ విధంగా దుమ్ముకొట్టుకపోయిందో చెప్పడం 
జరిగిందన్నారు. ఈరోజు నేను హైదరాబాద్‌ నుంచి హెలికాష్టర్‌ లో మా 
కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇతర మిత్రులు వస్తున్నప్పుడు, ఆ వాగు మీద 
కట్టినటువంటి చెక్‌ డ్యాంలు, వాటిలో నిలిచివున్నటువంటి నీళ్లను చూసి 
ఆర్‌ అండ్‌ బి మంత్రి చాలా ఆనందపరవశులైనారన్నారు. 

ఇయ్యాల తెలంగాణ పల్లెలకు భారత దేశంలో ఉన్న ఏ పల్లె 
సాటిరాదు. అందుకు పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు, మన సర్పంచ్‌లకు, 
అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నమస్మారాలని చెప్పారు. 

మిషన్‌ కాకతీయ అంటే ఇరిగేషన్‌ అధికారులు రాత్రి పగలూ 
అద్భుతమైనటువంటి పని.. చాలా బ్రహ్మాండంగా చేసినారు. ఒకటే ఒకటి 
మనకు పెద్ద టాస్క్‌ ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలె. 
నూటికి నూరు శాతం దానిని త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. ధర్మం 
ఎప్పుడైనా జయిస్తది. ఆ రకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించు 
కున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక రంగం పనిచేసింది..ఒక రంగం 
పనిచేయలేదని కాదు. అన్ని రంగాల కృషి యొక్క సమాహారంగా, అందరి 
అధికారుల చెమట బిందువుల పరంగా మనం ఈరోజు చాలాచాలా 
అద్భుతాలు చేసినామన్నారు. 

ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఆలోచించి.. పేదలను ఆదుకోవాలని 
“కంటి వెలుగు అనే పథకం పెట్టి ఊరూరికి పంపించి.. మీ కండ్లెట్లున్నయ్‌ 
తాతా? నీ కండ్లెంట్ల ఉన్నయ్‌ తల్లీ? అని అడిగిన ప్రభుత్వం భారతదేశంలో 
ఎక్కడన్నా ఉందా? దట్‌ ఈజ్‌ ద వరల్డ్స్‌ లార్టెస్ట్‌ ఐ ప్రీనింగ్‌ టెస్ట్‌ అన్నారు. 

ప్రపంచం ఆరోగ్య రంగంలో నేత్ర వైద్య విభాగ నిపుణులెవరైతే 
ఉన్నరో వాళ్లంతా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపడుతున్నరు. ఎల్వీ ప్రసాద్‌ 
ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ కూడా ఒక కార్యక్రమంలో నాకు తారసపడి.. 
ప్రపంచవ్యాప్తంగా నేను దాదాపు డెబ్బై వరకూ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు 
అటెండ్‌ అయినా గానీ.. ఎక్కడకూడా మాకు ఫైనల్‌ సొల్యూషన్‌, కంప్లీట్‌ 
సొల్యూషన్‌ రాలేదు. బట్‌, దిస్‌ మ్యాన్‌.. దిస్‌ చీఫ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ తెలంగాణ 
హాజ్‌ షోన్‌ ద వే.. అని చెప్పాడన్నారు. 

నేను హైదరాబాద్‌ లో కూర్చుండి కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన. 
క్షణక్షణం కూడా దాన్ని కంటికి రెప్పలా తీసుకపోయి దాన్ని విజయవంతం 
చేసినవాళ్లు మీరు.. ఈ కీర్తి ఆ కీర్తి మా ఉద్యోగులకే దక్కుతది. అందులో 


55 


ఎటువంటి సందేహం లేదన్నారు. 

ఒక పెద్ద ఛాలెంజ్‌ అయినటువంటి “మిషన్‌ భగీరథ 
లాంటి అన్ని విషయాలలో చాలా గొప్ప అద్భుతాలు మనం 
సృష్టించగలిగామన్నారు. 

ఇంకా మనం ఆస్తి పెంచుదాం.. ప్రజలకు 
పంచుదామని తెలిపారు. మీరంతా ఎల్లవేళలా... ఈ 
తొమ్మిదేండ్లలో చూపినటువంటి స్పిరిట్‌నే ముందు కూడా 
చూపెట్టాలని కోరుకుంటూ, ఇంత చక్కటి పోలీస్‌ 
కాంప్లెక్స్‌, కలెక్టరేట్‌లను నిర్మించుకున్నందుకు జిల్లా 
ప్రజలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులందరినీ 
హృదయపూర్వకంగా అభినందిస్తు న్నానని ముఖ్యమంత్రి 
చెప్పారు. 


అసిఫాబాద్‌కు కూడా మెడికల్‌ కాలేజీ 


తెలంగాణ వచ్చిన తర్వాత మనందరి సమష్టి కృషితో 
చాలా గొప్ప ఫలితాలు సాధించగలిగామని, ఉమ్మడి 
ఆదిలాబాద్‌ జిల్లా ఇవ్వాళ్ళ నాలుగు జిల్లాలుగా 
విభజించబడి ఎక్కడికక్కడే పరిపాలన బ్రహ్మాండంగా 
ప్రజలకు చేరువలోకి వచ్చిందని సీఎం కేసీఆర్‌ 
పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన 
సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో 
ఆయన (ప్రసంగించారు. ప్రజలకు తెలంగాణ దశాబ్ది 
ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు మెడికల్‌ 
కాలేజీలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వర్థిల్లబోతోం 
దన్నారు. ఆసిఫాబాద్‌ లాంటి అటవీ ప్రాంతంలో కూడా 
ఇవ్వాల మెడికల్‌ కాలేజి వస్తోందంటే అది కేవలం 
తెలంగాణ రాష్ట్రం వల్లనే అని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్‌ 
అట్లాగే ఉంటే ఇంకో యాభై ఏండ్లకు కూడా వచ్చేది 
కాదన్నారు. అదిలాబాద్‌ జిల్లాలో ముఖరా(కె) గ్రామం 
మొత్తం ఇండియాలోనే (బ్రహ్మాండమైన అవార్డులు 
తీసుకుంటూ మనందరినీ గర్వంగా నిలబెడుతా ఉందని 
(ప్రశంసించారు. మంచినీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, 


= తెలంగాణ * జూలై 2023 


ఇతర అనేక విషయాలలో అనేక అద్భుతాలు మనం సాధించామన్నారు. 

రాష్ట్రంలో రైతును రాజును చేసేందుకు, సాగును పండుగ చేసేందుకు 
అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రూ. 12 వేల కోట్లు 
ఖర్చు చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని పేర్కొన్నారు. 
“గతంలో విద్యుత్తు ఎప్పుడు పోయేదో.. ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. 
ఇప్పుడు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నం. రైతు దగ్గరకు వచ్చి ఎన్ని 
హార్స్‌ పవర్ల మోటర్లు పెట్టుకున్నావ్‌.. ఎన్ని మోటర్లు పెట్టుకున్నావ్‌ అని అడిగే 
వాడే లేడు. రైతుల మొఖాల్లో చిరునవ్వు చూడాలని సంవత్సరానికి రూ. 12 
వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇస్తున్నాం. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంట్లో నల్లా ఫిట్‌చేసి బ్రహ్మాండంగా 
గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకొంటున్నామని తెలిపారు. “ఎస్సారెస్పీ ఎండిపోకుండా 
పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు పండించుకొంటున్నాం. 
ఈ రాష్ట్రం ఇట్లనే ఉండాలంటే కచ్చితంగా మీ అందరి ఆశీస్సులు, మద్దతు 
బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉండాలని కోరారు. మన చెరువులు ఒకప్పుడు ఎండిపోయి 
గందరగోళంగా ఉండేవి. ఇప్పుడు నిండు కుండల్లా మార్చుకొన్నాం. ఎస్సారెస్పీ 
ద్వారా వచ్చే స్కీమ్‌ 27, 28 ప్యాకేజీ పూర్తి చేయబోతున్నాం. ఎస్సారెస్పీ ద్వారా 
నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని 
హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టుకుందాం. 
ధాన్యాన్ని ప్రాసెస్‌ చేసి ఎక్కువ డబ్బులు వచ్చేట్టు మార్కెట్‌లోకి పంపేవిధంగా 
కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందన్నారు. ప్రతి మండలంలో 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టి అక్కడి యువతకు ఉద్యోగాలు దొరికేలా 
చేస్తాం” అని సీఎం ప్రకటించారు. 


56 


* తెలంగాణ 


రాబోయే రోజుల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ ప్రతి 


తాలూకాలో వచ్చే విధంగా పెద్ద ఎత్తున 
కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామన్నారు. అత్యధిక 
పురోగతి ఉన్న రాష్ట్రంగా మన రాష్టం 
మారబోతుందన్నారు. చాలా కొత్త కార్యక్రమాలు, 
కొత్త ప్లానింగ్‌ ఉందని తెలిపారు. తాగునీటి సమస్య, 
కరెంటు సమస్య, సాగునీళ్లకు సమస్య, పంటలు 
పండేటివి కాదు. ప్రజలు వలసబోయే 
పరిస్థితులన్నింటినీ ఈ తొమ్మిదేళ్లలో మనం 
అధిగమించాం. ఇప్పుడొక పద్ధతికి వచ్చాం. 
స్థిరపడ్డాం. బడ్జెట్‌ బాగుంది. ఆర్థిక పరిస్థితి 
బాగుంది. కాబట్టి పటిష్టపరుచుకున్న ఈ 
పునాది..పునాదిగా భవిష్యత్‌ కోసం (బ్రహ్మాండంగా 
మనం పురోగమించాల్సిన అవసరం ఉంటది. 
అందరం మరింత కష్టపడి మన రాష్ట్రంలో ఉన్న 
పేదరికాన్ని నిర్మూలించడానికి, దేశానికే 
తలమానికంగా అగ్రభాగాన ఉండేదానికి కృషి 
చేయాలని కోరుకుంటున్నానన్నారు. 


జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నిధులు 


నిర్మల్‌ జిల్లాలోని 896 గ్రామ పంచాయతీలకు 
రూ. 10 లక్షల చొప్పున, నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ 
మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, 19 
మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు 
మంజూరు చేస్తాం. బాసర సరస్వతీ అమ్మవారి 
ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తాం. కొద్ది 
రోజుల్లోనే ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేస్తా. 
జిల్లాకు ఇంజినీరింగ్‌ కాలేజీని మంజూరు చేస్తామని 
సీఎం చెప్పారు. ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాను మొదటి 
స్థానంలో నిలిపిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, 
విద్యాశాఖకు అభినందనలు తెలిపారు. 


* జూలై 2023 


1] 


పేదల మేడలు కొల్లూరు 


సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు 
కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్‌ షిప్‌) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు 
ప్రారంభించారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. జీహెచ్‌ఎంసిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ ప్రగతిని తెలియజేసే చిత్ర ప్రదర్శనను 
తిలకించారు. తరువాత పైలాన్‌ చుట్టూ ఏర్పాటు చేసిన గార్డెన్‌లో మొక్కను నాటారు. అనంతరం 145 ఎకరాల విస్తీర్ణంలో 117 
బ్లాక్‌లలో 15,660 గృహ టౌన్‌ షిప్‌ను పరిశీలించారు. ఆరుగురు లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి 
ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి లబ్ధిదారులచే గృహ ప్రవేశం చేయించారు. 


నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్‌ వసతులు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా కాలనీ వాసుల 
బెడ్‌రూం ఇళ్ళలో భాగంగా నిర్మించిన ఈ గృహ సముదాయంలో అన్ని కోసం వెజ్‌, నాన్‌, వెజ్‌ మార్కెట్‌, బస్‌ టెర్మినల్‌, బస్‌ స్టాప్‌, 
మౌలిక వసతులు కల్పించారు. విడిసిసి రోడ్డు, భూగర్భ నీటి వ్యవస్థ, పోలీస్‌ స్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌, మిల్క్‌ సెంటర్‌, పెట్రోల్‌ బంక్‌, 
మురుగునీటి శుద్ధి కేంద్రం, ఎస్‌ టి పి ద్వారా నీటి రీసైక్లింగ్‌, ఘన వ్యర్థాల బస్తీ దవాఖాన, బ్యాంక్‌ ఏటిఎం, తపాలా కార్యాలయం 
నిర్వహణ కేంద్రం, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు, ఏర్పాటు చేయనున్నారు. 


స్వచ్చమైన తాగునీటి సరఫరా, వర్షపు నీటి నిర్వహణ 
కోసం కాలువలు ఏర్పాటు చేశారు. లేఅవుట్‌లో 
సామాజిక మౌలిక వసతుల కోసం స్థలం 
కేటాయింపు, కొల్లూరు సామాజిక టౌన్‌షిప్‌లో 
భవిష్యత్తు అవసరాల కోసం స్థలం కేటాయింపు 
తదితర వసతిసౌకర్యాలు కల్పించారు. కాలనీ 
వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్క్‌ 
సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌, ప్లే గ్రాండ్‌, ఓపెన్‌ జిమ్‌, 
ఇండోర్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌, ఓపెన్‌ స్పోర్ట్‌ ఏరియా, 
చిన్న పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు, 
మల్టీపర్పస్‌ గ్రౌండ్‌, హంపి థియేటర్‌, ఓపెన్‌ ఎయిర్‌ 
ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్‌ తదితర సౌకర్యాలు 
ఏర్పాటు చేశారు. సబ్‌ స్టేషన్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, 
సెంట్రల్‌ లైటింగ్‌, భూగర్భ కేబుల్‌ విద్యుత్‌ సరఫరా 


SYA * తెలంగాణ * జూలై 2023 


లబిదారులు 

శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, పటాన్‌ చెరువు మూడు నియోజకవర్గాలకు 
సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఆరుగురు 
లబ్దిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గృహాలను పంపిణీ చేశారు. పటాన్‌ చెరువు 
నియోజకవర్గం గడ్డమీద అరుణ, ఆషియా బేగం, శేరిలింగంపల్లి నియోజకవర్గం 
ముడావత్‌ శారద, పల్లీగల దేవి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం చాకలి సుజాత, 
కేతావత్‌ కీర్తిలకు 98 బ్లాక్‌ లోని 106, 107, 109 నుండి 112 వరకు 
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట నగర మేయర్‌ గద్వాల్‌ 
విజయలక్ష్మి, మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, హరీష్‌ రావు, తలసాని 
శీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, 
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్‌ 
పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఐటీ, పరిశ్రమల 
శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ డి. ఎస్‌. లోకేష్‌ 
కుమార్‌, సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి 
తదితరులు పాల్గొన్నారు. 


కాలనీ పత్రేకతలు 

కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద కేసీఆర్‌ నగర్‌ డిగ్నిటీ హౌసింగ్‌ 
టౌన్‌ షిప్‌ లో 15,660 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించారు. దేశంలో 
ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు 
లేకుండా ఉచితంగా పంపిణీ చేసిన అతి పెద్ద హౌసింగ్‌ ప్రాజెక్టుగా ఇది గుర్తింపు 
పొందింది. సకల హంగులతో, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా చిన్న 
సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్టమైన, మెరుగైన సౌకర్యాలు కల్పించి పేదలకు 
పంపిణీ చేశారు. రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్ట్‌లో 
కార్పొరేట్‌ స్థాయిలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌లకు తీసి పోకుండా సకల 
హంగులతో నిర్మించారు. 117 బ్లాక్‌లలో గృహానిర్మాణాలు చేపట్టారు. 
అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్‌లో రెండు లేదా మూడు స్టేయిర్‌ కేస్‌లను ఏర్పాటు 
చేశారు. స్టిల్స్‌ పార్కింగ్‌ తో పాటు పెవ్‌ బ్లాక్‌, వాచ్‌ మెన్‌ గది ఏర్పాటు చేశారు. 
ప్రమాదాల నియంత్రణకు ఫైర్‌ ఫిటింగ్‌, 8 మంది కెపాసిటీ గల 234 లిఫ్ట్‌ 
లను ప్రతి బ్లాక్‌ కు రెండు చొప్పున ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌, గృహాలకు నిరంతర 
విద్యుత్‌ కోసం పవర్‌ బ్యాక్‌అప్‌ కోసం ప్రత్యేక జనరేటర్‌ ఏర్పాటు చేశారు. 


ప్రత్యేక సదుపాయాలు 

ఆరు నుండి 386 మీటర్ల వెడల్పు గల 18.50 కిలోమీటర్ల రోడ్డు, 
భవిష్యత్తులో రోడ్డు కటింగ్‌ లేకుండా నాలా ఏర్పాటు, 21 వేల కే. ఎల్‌ సామర్థ్యం 
గల వాటర్‌ స్టోరేజ్‌ అండర్‌ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేశారు. అండర్‌ గ్రౌండ్‌ 
ద్వారా విద్యుత్‌ కేబుల్‌ ఏర్పాటు చేశారు. కామన్‌ ఏరియాలో లైటింగ్‌ ఏర్పాటు 
చేశారు. లిప్టలకు వాటర్‌ సప్లై , ఎస్‌.టి.పి లకు నిరంతర విద్యుత్‌ సరఫరా 
కోసం 30 కేవిఎ నుండి 400 కే.వి.ఎ వరకు 188 జనరేటర్లు ఏర్పాటు 
చేశారు. రూ. 10 కోట్ల వ్యయంతో 9 ఎం. ఎల్‌.డి సామర్థ్యం గల ఎస్‌.టి.పిని 
ఏర్పాటు చేసి చుట్టూ రోడ్డు వసతి కల్పించారు. మురుగు నీటిని బయటకు 


పంపించకుండా రీసైక్సింగ్‌ చేసి, ఏర్పాటు చేసిన 
సుందరీకరణ పనులకు నీటిని అందించేందుకు 
అవసరమైన పైప్‌ లైన్‌ ఏర్పాటు చేశారు. 

వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు 
గుంతలు ఏర్పాటు చేశారు. మురికి నీరు బాక్సుల 
పైన 10.55 కిలో మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు. 
10.05 కిమీ త్రాగు నీటి పైప్‌ లైన్‌, 10. 60కిమీ 
అండర్‌ గ్రౌండ్‌ పైప్‌ లైన్‌, 137 విద్యుత్‌ ట్రాన్స్‌ 
ఫార్మర్లు నిర్మాణం చేశారు. వీధి దీపాల కోసం 528 
స్తంభాలు ఏర్పాటు చేశారు. హైమాస్ము లైట్‌ కోసం 
11 స్తంభాలు ఏర్పాటు చేశారు. 54000 స్వ్వేర్‌ ఫీట్‌ 
గల 8 షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో 118 షాపులు 
ఏర్పాటు చేశారు. అ 


Printed and Published by K.Ashok Reddy IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 
on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 
O.U. Road, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


58 


* తెలంగాణ * జూలై 2023 


మ Publish 


Posting i every 


RNI No. TelTel/2015/61759 
Postal Regd. No.HD/1217/2021-23 చ 


| కక 
From: PRINTED MATTER 
The Commissioner, To 
Information & Public Relations Department, 

10-2-1, Samachar Bhavan, A.C. Guards, 

Masabtank, Hyderabad - 500 028. 


we 


